


A TELUGU 
MONTHLY 
JOURNAL 
OF 
INSURANCE 
BANKING 
AND 
FINANCE 









EDITOR: | మూస 
5. KANAKARAJU PANTULU 





PATRONS 


అలా! 1. K,B. MADHAVA Esq, M. A, A. 1 A, (Lond.) F. R. A, 5, 








CONSULTING: ACTUARY 
Professor and Head of the Dept. of Mathematical Economics and Statistics, 
MYSORE UNIVERSITY. MYSORE. 


2. A. KALESWARA RAO PANTULU, Eeq., ౨, &., త. 
BEZWADA, 





1936 
BHEEMA PATRICA 


Agents’ Conference Number 


NOW READY 
Very useful for Agents, Companies & Policy Holders, 





+శ్రివాపూూాఖ 





PLEASE BOOK YOUR ORDERS IMMEDIATELY 
_ SingleCopy As. 12. 


Ary to: The Manager, 
— BHEEMA PATRICA, BEZWADA. 














"జ 


సావీతము 1874. 
థి 


ఆల సిం 


వివరములకు : 


పూజా రౌయపూరుు, రాజసాహీ| రాంచీ, రంగూన్‌, 
( Oriental) 


FH It Sa 


meee mn దాదా జ 

స్సన్య మే పనీదవిశలకు సతో లరలేమవుయిన ఆహారము. 

అంటి Ge జట? 

పసీబిజ్డలకు తేన తల్లిపాలకు మించిన ఆహారము లేదు. 
అయుర్వేద భూషణ 

నోరి రామశాస్తులు, వ. క, ఈ సి, వారి 


౯3౬౯౯ 





థి 

|. 
©; 
es 
౨0 
9 
థి 


=== = 





Cr] 
చంటిపిల్లల తల్లులకు కావలసినంత చనుబాలను 
ఉత్పత్తి తీచేయగలదు. అ'నేకవేలమంది వాడి 
గుణమును కనిపెట్టినారు. ఒకసారి పరీళీం పుడు 
ఇల బుడ్డి 1 8 రు 2---0---0 
పోష్టుఖర్చులు ప్రత్యేకము, 
తయుశ్వదభూషణ, 
నోరి రామశాస్త్రి, Sts ప 
ఆయు ర్వేదనిలయము, బెజవాడ. 


mene 


IEEE IIE IRE EEE ౬0౯౬౬3 


నివేదిక-సంగివాము. 


జారీజేసిన కొ) త్త పాలిసీలు రూ. 8,89,09,149 
సాలీనా ఆదాయము »», 3,49,16,412 
ఆమలులోనున్న పాలవీలు 53 9,25,82,088 | 


ఈ వైన తెలుపబడిన అంకెలు న్చీద్రియంటల్‌ యోక్క ప్రజాదరణ, 
కంపెనీస్టిరత్యమునుగూర్చి వేనోళ్ళ చాటుచున్నవి. 
ప్రజూదరణబొంది దినదినాభివృద్ధి గాంచుచున్న ఈమహైందవభీమాసంస్థలో మిజీవితము భీమా చేనీకొనుటకు 


పవలదు. 

వి. హోచ్‌, గు ప్త చార్‌ -ఎట్‌-లా సెక్రటరీ, ఉ త్రరజిల్లాలు,, గొ డేవారివీఢి, 
లేక ఈకింది ఉదాహరింపబడిన కంపెనీ శార్యాలయములకు చాంయవచ్చును. 
ఆగ), ఆజ్మీర్‌ , అవామ్మదాబాద్‌, ఆలహాబాద్‌, అందాల, బెంగుళూర్‌ , బెరియీలీ, బెల్లారి, కలకత్తా, 

శాలిట్‌, కోయంబతూర్‌ , కొలంబో, ఢక్కా, ఢిల్లి, ఇగావాతీ,సగుంటూరు, జల్లాను,జల్బాయిగురి, "జబ్బల్‌ వూక, 

కరాచీ, కోలాలంపఫ్రూార్‌ , లాహోరు, లక్నో, మాండలీ, మధుర, మెర్మా__రా, ఘముంచాసా, నాగపూరు పొట్నా, 

రావల్నిండి, నింగభూర్‌, సుహ్మార్‌, తిరుచునాపలి, 


శగువనం౭తే పురము, 
(FT TP re lwo J cr frad be mmm. చ mm) mm m= 


lr lel: 


rn mT నా తనా ఎనన. 


ఓరియ౦టక్‌ 
గవర్న మెంటు సెక్యూరిటీ లైన్‌ అన్యూరెన్సుకం వెనీ, లిమికుడ్‌ 


“పాడ్‌ ఆఫీసు ఏ బొంబాయి 


చెల్లించిన కైయిముల మొ తం రూ 1748, 21,855 
"పెరిగిన ఫండు వెం త్త తెములం ,, 1700162491 


విశాఖ పట్రణాము, 


i లాలు 


విశాఖపట్టతము. 


le 


కదా హూ వం హవా లవ వహ కహా కావో 
ఇప్పుటి కాలపు చదువరులకు మార్లము గీ 


[ది ఆంధ్ర కాలేజి ఆఫ్‌ f 


| వర్తకు చదువువల్లచే యిక మానవజీవితా ఎరా! 
నికి మార్గం అని గ్రహిస్తే క్ల A. (ఇండియా 
గవర్న "మెంటు పరీక్న D. Com ( ఇండియన్‌ 
మర్చంటు ఛాంబరు పరీ) A. 1. C. 6, 
I ( లండను ఇన్సూరెన్సు పరీత ) మున్నగువాటిలో 
పట! వీటివల్ల ఫలితాలు; బ్యాంకులు, 
ఇన్సూరెన్సు కంపెనీలు, “ఫ్యాక్టరీలు, "పిద్దపెద్ద 
వ్యాపార సంస్థలలో పని చేయుటకుగాని లేక 
స్వంతంగా వ్యాపారం చేసుకొనుటకు తగిన అవ 
కాళములంగాని చిక్కు-నుం 
వివరములకు వాంయుడు ; ము 
D. K. ROW, B. A, G. D. A., R. తీ, 
అన్ని సార: 


పు 


టాడాటాడూలాడు బాడతాజిణాతూటాడూ 


భీమావపతిక 
న్‌ కటట వాచ పసు ON 


గారవపోషకులు ( - ak 
మ రా, రా, నీ, కె వ. మాధవగారు ఎంవ్కు వ ఐ ఏ (లండ౯) ఎఫ్‌, అల్‌. ఎ. ఎన్‌.” 
అయ్య దేవర కా భేశ్యర రావు పంతులుగారు గ. యు, బి, యల్‌, ॥ 
సంపాదకుడు: సూరంపూడి కనకరాజు “తులు, 

భీ మా 

“భీమాపతి)3* పితిమాసమున కిషొపటివారములో. బరకి ట్రం? డును, జననరి నెలతో 
సంవత్సరము పారం భమై డిశంబరు నెలతో సంనత్సేరాంతేమగును. సంనత్సవములో నసెష్పుడెన 
చేప్పవొనబడిన చందాదారులు నెనుట సంచికి లున్న యెడ6 ఆసంవత్చవములో "వెనుకటి 
సంచికొలనుగూడ పొందుట కగు గులు. సంవత్చిరఖు చందాలు. విథిగా ములకు వ్‌. “చన అతను, 
వ్యక్తు కులెప్పుడు చండా జహి న చేర పలి తి విపి గా పంపుమసి కద దో ఆమాస 
పతక మాత్రము ఏ. ఏ గా సంపబడును ఏ ప ము త్రము చేరినతరువాత లోగడ పతోకొలు 
బుక్కువోష్టుద్యారా పంపడును. _ పతికలలో పొచురింపబడనలసినవిమయము అన్నియు పతి 
కాధ్‌పతిగారికి పంపవలెను, మనియారరు, కనాన సం-౦ధమైన పిచారణలు మేనేజరుగారికీ 


డాయ? 


పంపవలెను. వ్యాసముల వాపసుగాని, ప తు గరములనుగాని కోరువారు పో సుచాగ్జీల నతి 

కించి అడ్రసు వ్యాసిన 5 నము పంపవ లెను. వ్యాసక రలు వ్‌ విలేఖరులు ప ౧ చురణములకు పంపు 

వీిషయములలోని అభి స) యముబకు సంపాదకులుగా: ని ప టం. ఉ్రరవాదులు 

“కారు. సంవత్సర చందా రు 2-0 — 0. విడ్లీప ఏక రు0--శ4—0. 
వివరములకు :--- మేనేజరు భీమాపతిక, బెజవాడ. 


BUSINESS NOTICE. 
The “Bhbeema Patrica” is published in the last week of every inonth. Sub- 
scribers who will not receive the Journal by the 15th of 606 succeoding ౧00౧00, will kindly 


communicate to the Manager. 
The avonual subscription is Rs. 2/౨ inclusive of postage. Single copy coste 4 annas, 


Bubscriptions at whichever time of the year be paid, will cover the period from January 
$0 December. All business communications should be addressed to the Mnnagar. Contribu- 
‘ions should be sent to the Editor. Articles on matters relating to Ineurance are w8loome. 
The Editor is not responsible for the views of the contributors. 

For particulars:—The Manager, Bheems Patrica” Bezwada 'S. Indian) 
ఇందులోగల (పకట నాదినిషయములకు (వాయునపుడు “భీమా పలక అను పేగు జాపారిఎసవలసినదిగ కోరుచున్నాము 

శ్రీయుత లం Rr IONS 20 OE 
గారి సలహా ననుసరించి మికు యీ పత్రిక పంపించడ మైనది. మిరు యీ పతకను సాద?" sa నీక ee 


చందాదారుగ చేరి సంవత్సర చందా రు 2/—శెండు "రూపాయిలను మనియార్జరుద్వా 0” పంపించకోరుచున్నాను, 
బెజవాడ, | మీ చేజను, 





39 











శ్ర 91936 భీమా పతి*క, 


న అల్లోల లర్లం ఆకల లట్లుం ఎర్లం లక్షం లక్షల లన్తుం లక్షం లక్షం ఇట్టోల లక్షం లగ్ముల లక్షం ఆటం లక్షల అలు 


BHEEMA PATRICA 











జ్గీ తాయి ౫; ఇ విక ఎ ఇ ఇ ళన వ ఇ. 1 ౬౬౫౨ ఆ § 

1 “Will be published on 29th January 1937 | 

| 200 pages with a. good. number (| Blocks. 

Advertisement rates : 

| One full page a es Rs. 30 i 
» Half page a వ్య » 20 

| Special Positions : క 

శీ అ ఖ్‌. page పై 0004 Rs, ల | 
econ 0. న్‌్‌ ae న 

స్థ Third Do. గ న్‌ » 3 శ 

స్థ Fourth Do. me saa » HH 0 

i Single Copy for Agents Be Rs 100 i 

| $9 » for Companies ws Rs. 1 80 + 

i Book Your orders immediately. | 

జే Apply to: 

స్ట The Manager, BHEEMA PATRICA, Bezwada, (5. 1.) 

ఛ్‌ 


అరా అల్లోల ండ్లం ఆగరా లడ్లల ండ్లుం ంర్లల అరల ండ్లగం అల అల్లే! ంగ్లం లడ్లు. లక్షం ండ్లం లగ్లుం లగ్షుం అదం ఎర్లుల ండ్లుం ్షుం అధవా లడ్లల అట్ల ండ్లుం ంట్ల్లోం ఎడ్లుల ఆటల ఇటలా ఫ్ర 














Family 
after Family 
prefers 


HINDUSTHAN 


Co-operative Insurance Society Limited. 


for Life Assurance with profit. 


ITS MAGNITUDE HINDUSTHAN pays now 
BECAUSI or} ITS PROSPERITY U of Rs. 23 ocn ENDOWMENT 
IrsSTRENGTH  |BONOUS ww Ks, 20 on WHOLE LIFE 


— Next Valuation 30th April, 1937 — 

Madras Branch :-‘HINDUSTHAN BUILDINGS’’ Post Box 223, MADRAS. 

Organising Ofjices at :- 
VIZAGAPATAM, BEZWADA, BELLARY, CUDDALORE, MADURA, 

COIMBATORE, CALICUT & BANGALORE. | 












తలో ప్రత్యేక శీమావ్యాపారశాఖ 


(Separate Government Insurance Department) 


నూతేనముగ (ఒ కెటింపబడిన (ప భుగ్యము వ వద్‌ 
ననుసించి హిందూ బచేశనము”ూో ౨01 
జీవి్శశభీమానంసెసేీలు కలవు. 


వ్‌ రక్షణా 


భూబుక్‌ 
(ఇండువందలజఒక) 
యో కంపెనీలవ్యా పార మంగ యు 
యిండియా ప ప"భుశ్యము వారితేనిఖీక లోబడి యు 
న్నది ఈ భీమాశాఖ గవర్నమెంటు ఆఫ్‌ 
ఇండియా ఇండస్తీ9స్‌ అండ్‌ కామకర్సు డి పార్లు 
మెంటువారిఅధీనములోనుండి సర్కారుచే నియ 


మింపబడిన భీమాశాస్ర్రవే గచే నడుపజడు 
హర్‌ ఇండియాప్ళభుగ (ము వారి యిండ 
న్ర్రిస్‌ అండ్‌ సప. డి పార్టు మెంటునుండి యా 


వ్యాపార అజమాయిమీ.ని విడదీసి ఒక పి లేక 
భీమాశాఖ (Separate Insurance Depart = 
ment) సేర్బాటుచేయవలనినదిగా చాలమంది 
కోరు చున్నా రు. చేశ సౌభాగ్య సంపదకు 
పథాన మైనట్రియు ఆసేతు హిమాచల పర్యం 
త్రము వ్యాప్తమై దినదినాభివృద్ధిగాంచు 
చున్నట్టి యీావ్యాపారమునకు యీ బాహుళ్వ 
వ్యాపారము చక్కగ నడచునట్టు చూచుటకు 
ప్రభుత్వము వారి ఒక పి త్యేకభీమాశాఖ నెల 
కొల్పుట ముఖ్యావసరమనుటళో హాస్యాస్పద 
మెంతమాత)ము లేదు. ఈ వ్యా పారమును 
చక్కగ నకుపుటకు ఒక పత్వేక సిభుత్వము 
వారి భీమా శాఖ నెలొల్పుట చాల ముఖ్యావ 


సరమె యున్నది. కాని యీశాఖను నడుపు 
టకు బాలఖర్చులు పితిసంవత్సరమును తగులు 
ఛా టగును, ఈ ఖర్చులు యిండియాప)భు 
త్యమువారు భరించుటయా లేక యిన్ఫూరెన్సు 
కంసపెనీలవారు భరించుటయా అనే విషయము 
చాలముఖ్య మైసది. ఇదివరలో నే ఎక్కు-.వఖర్చు 
లతో వ్యాపారము నడుసుచున్న యినూూ రెన్సు 
కం పెసీలవారిసె అదనముగా యాఖర్చులను 
వేయుటచే వురింత ఖర్చులభారము ఎక్కువగు 
ననుటలో సంచేవాము లేదు. 

ఈ వ్యాపారమును అభివృగ్ధి జెందు దినము 
లలో పఏభుశ్వమువా రొక స) త్యేకభీమా శాఖ 
నెలకొల్పుట ముఖ్యావసరము, కాని ఉన్న ఖర్చు 
లకు తోడు యిన్ఫూశెన్సుక ంపెనీలవారు యా 
నాఖకగు ఖర్ఫ్బులనుగూడ భరించుట చాలదు స్త 
రము, ఈ వ్యవహారమును కుండలో బియ్యము 
కుండలో నేయుండి బిడ్డలుదుడ్దులలాగు నుండ వలె 
సను సామెతవలె నున్నది. ఒకే కాలములో 
"రెండును వుండుట అసంభననునుమాట నిజము. 
ఇట్టి సందర్భములలో చేశ ఆగిక సౌభాగ్య 
వృద్ధిని పిజాశ్షే మమును కోరుపభుత్వము వారే 
యిపి త్యేకభీనా శాఖ కగుఖర్చులను భరించి 
హిందూ బేశములో యీ భీమావ్యాపారము. 
సకఏమముగ నడచునట్లు చూచుట (ప్రభుత్వము 


224 


వారి పీధిమయైయున్నది. ఇండియాపిభుత (ము 
వారు త్వరలో ఒక పి త్యేకభీమా శాఖను నెల 
కొల్పి అందులకగు ఖర్చులను తామే భరించు 
వర్పాటుళలో హిందూ చేశ సక )మభీమా వ్యా 
పారాభివృద్ధికి తోడ్చ డెదరని అసించుచున్నాము 


ii 
భారత్‌ ఆంధ 9శాఖ 
(Bharat’s Andhra Branch) 

లాహోరు భారత్‌ యిన్వూశన్సు కంపెనీ 
వోరు అంధ) దేశమా న కండిటికిని ఒక పి క్వేక 
చాంచిఆఫసును _'నెలొల్నుటకు నిశ్చయించి 
యీనెల 15 వ తెదీనుండి _రాజమహేందవర 
ములో ఒకబాంచిఆకీసు స్థాపించి పని పారం 
భించియున్నారు. ఇదివరలో కొంతే కాలము 
ఆంధ 9యిన్సూూ రెన్సుకం పెనీకిని, న్య్యూయిండియా 
అష్య్యూ రెన్సుకంపెనీకిని ఏజంటుగొ పనిచేసినట్టి 
య్క మంచిపలుకుఒడి కలిగినట్టియ , తూర్పు 
గోచావరిజిల్లా విఠాఫరంకాపురస్తులు (శ్రీయుత 
దో౨ణంరాజు బాపిరాజు వ. యె; గారిని సదరు 
ఆంధా”) చా్రంచిఅఫీసునకు బాగంచి శకట 
రీగా నియమించియున్నారు. సదరు బావీరాజు 
గారికి పెద్ద పెద్ద జమిోందారులలోను, ఉదో 
గ సులలోను మంచిపలుకుబడి యుండుటచే పరి 
యాజమాన్యమున ఆంధ) దేశములో ఛారత్‌ 
కంపెనీయొక జీవితీమా న్యా పారము మికిల 
యభివృష్ధిజెందునని ఆసించుచున్నాము. భారత్‌ 
వారు తేమ ఆంధా బాంచిఆఫీసునకు ఆంధు” 
లనే నియమించుట కడు సంతోషము. భారత్‌ 
కంపెనీవారు తృతీయ ఆంధ చేశ చేకశీయభీమా 
కంపెనీ యేజంట్ల మహాసభ వారియొక్క. మూడవ 
తీర్మానము “ఇతర రాష్ట్రములలో 'నెలఫొల్ప 
బడి ఆంధ” దేశములో సుసీరముగాకొొంతీకాలము 
నుండి విరివిగా వ్యాపారముచేయుచున్న భీమా 
కంసెనీలవారందరును తమ శాఖా కార్యస్థానము 


భీమాపతిక 


డిసెంబరు 1986 
లను ఆంధ రాష్ట్ర్రమునకు ఓరియంటల్‌ , వమవీయళా 
నేషనల్‌ యిండియ౯ ఇన్సూరెన్సు కంపెనీల 
వారు చేసినరీతిని ప్రత్యేకముగా యేర్పాటు 
చేసి తత్‌ కార్యస్థానాధిపతులుగా అంధులనే 
నియోగించుట అవసరమును న్యాయమును అని 
ఈసభవారు తీర్మానించుచున్నారు" దాని ననుస 
రించి ఆంధుిలనే తమ ఆంధా(బాంచి ఆఫీసునకు 
యజమానులుగా నేర్పాటు చేసి ఆంధ” యేజంట్ల 
మహాసభ వారి తీర్శానముయెడల చూపిన గౌరవ 
మునకు శ్రీ భారత్‌ యిన్ఫూరెన్సు కంపెనీ 
వారిని మేమెంతీయు అభినందించుచున్నాము. 
భారత్‌ యిన్ఫూెన్సుకంపెసీలో పట్టాలుగల 
ఆంధు9లందరును యిక ముందునుండి తీమటి _త్తేఠ 
ప్సత్యు _త్రరములను తెలుగున వాసుకొనుటకు 
మిక్కిలి ఏలుగ నుండుననుటకు సంచేహాములేదు. 
IIl 


సర్కారు నీలిరంగు పుస్తుకము 


(Insurance Blue - Book) 1935 

భీమావ్యా పారమున సంబంధించిన 1985 సం 
వత్సీరము తాలూకు యిండియా (పభుత్వము వారి 
భీమా నీలిరంగు పు స్తుకము గడచిన అక్టోబరు 
నెలలో పకటింపబడిన ది. కాని యిది కొంత ఆల 
స్యముగా పకటింపబడిన పుస్తుకమన్న మాట 
నిజమే కాని దీనివలన పి యోజనము లేక 
పోలేదు. భీమావిషయములనుగూర్చి యింతకంశు 
విపులముగా అధికారులరీ తా పకటింపబడిన 
మరియొక(పకటన వదియులేదు. ఇదియే హిందూ 
జేశ భీమా పిపంచమున కుపమానము. గత 
సంవత్సరములో కంటు ఈసాలులోకోొంతనూతే న 
విషయములను గూర్చి తెలుపబడినది. ఈవుస్తు 
కములో గల వివరములనుగూర్చి పి త్యేః ముగా 
రాబోవుసంచికలో విమర్శింపబడునుగాన పాఠ 
కులు గమనింతురుగాకయని కోరుచున్నాము. 


భీమాగనమాచారములు 


(Insurance News) 


(శ్రీయుత అశోక చటర్జీగారు యిదివరలో 
పనిచేయుచున్న న్యూ ఇండియా అస్యూశెన్సు 
కంపెనీ లిమిమెడ్‌ నకు రాజీనామానిచ్చి, భారత్‌ 
ఇన్సూరెన్సుకంపెనీ లిమికొకుయొక్క_ కలక తా 
బా9ంచిఆఫీసులో ఏజన్సీ మేనేజరుగా పనిచేయు 
చున్నారు* 

భః ఖు * 

(శ్రీయుతులు ; ఎస్‌, ఎన్‌, బెనర్జీ, బార్‌ ఎట్‌ లా, 
గోవికిపే౯ ఖెంకా, వి, ఎ, బి. యల్‌ ఆదంజీ 
హాజీ దావూద్‌ గాస్ట్ర హిమాలయా అస్య్యూ రెన్సు 
కంపెనీ లిమిశైడుయొక్క పాలకవర్గములో డై 3 
కరుగా జేరియుండిరి. 

శిక్ష శ %* శ 

భారత్‌ ఇన్సూరెన్సు కంపెనీయొక్క-, కల 
కత్తా 'బా౦ంచి కెకటకీగారగు శ్రీయుత హరి 
చారళా చకఏవ ర్రిగారు సదరు కంపెనీతో తమకు 
గల సంబంధనుల నన్నిటిని వదలుకొనిరని 
తెలియుచున్నది, 

శ # త 

యునీక్‌ అస్యూరెన్సు కంపెనీ లిమికెడు 
యొక్క ఆర్టికపరిస్థితిని గురించి తగుచర్య తీసు 
కొనుబకుగాన్కు గవర్నమెంటు ఆఫ్‌ ఇండియా 
వారు శ్రీయుత హెచ్‌. ఎల్‌, హంఫరీస్‌ గారిని 
ఇ౯స్పెక్రకుగా నియమించిరి, దీనిని గురించి 
రాబోవ్రసంచికలో విపులముగా చర్చింపబడును, 

* లే శ 
(ప్రావి డెంటటుఇన్సూ రెన్సుకంపెనీల అసోసియీవను. 
(శ్రీజిత్‌ అఖలదత్తుగారికి విందు. 


ది పావిడెంటు ఇన్సూ రెన్సుకంపెనీల అసోసి 
యేషనువారు ఇండియ౯ లెజిసేటిన్‌ అసెంబ్లీ 


డిప్యూటీపిశి డెంటుగారగు శ్రీయుత అఖిల 
దత్తు యం, ఎ., బి, ఎల్‌., గారికి కలక తాలోని 
ఆర్య౯ అస్యూరెన్సు లిమిమెడుయొక్క. ఆఫీసు 
నందు నవంబరు 17వ ఆారీఖుసాయింత 9మున 
వందు నొసంగిరి, 

బీయాక౯ ఇన్ఫూశెన్స కంపెనీ లిమికుకు, 
తరఫున (శ్రీయుత ఎ, టి. బెనర్‌ జియాగారును, 
ఎసోసియేపనుయొక్క. డిపూ $టీ పెఇన్తిడెంటుగా 
రున్కు అతిధులకు సుస్వగతే ముసంగిరి, శ్రీయు 
తులు చి. బిస్వాన్‌, సంపాదకులు ఇండియళ€ 
ఇన్ఫూ రెన్సుజర్నల్‌ ; యం, మాఖర్జియా, సహాయ 
సంపాదకులు, ఇన్ఫూూ రెన్సు హెరాల్లు; బి, పీ, 
నియోగి, సంపాదకులు, ఇండస్ట్రియల్‌ ఇన్బూ 
గౌన్సుజర్నల్‌ ; శచీంద్భ)పసాద్‌ బోను, సంపాద 
కులు, బబోసా అడ్‌ బానిద్యా; ఆర్‌.సి దత్‌ 
ఆఫ్‌ పయనీర్‌ బ్యాంకు లీమికుడుు, మొదలుగా 
గల పముఖులు పలువురు విచ్చేసిరి శ్రీయుత 
ఎ. టి. బెనర్జీగారు, ఇన్ఫ్సూెన్సు లెజిస్టేషనును 
గురించి, అసందర్భమ*లో పస్తు సుతీము అమ 
లులోనున్న పోవిడెంటు9న్నూ" గెన్సుచట్ట ములో 
జరుగబోయే మారు ఎలనుగురించి విపులముగా 
చర్చించిరి. శ్రీయుతులు ఎన్‌" వీ బోస్సు పీ, శం 
ముఖర్జీయా గార్లు సదరు ఛీమాచట్టమునుగురించి 
మాట్లాడి, తమ అభిపాోయములను వెల్తడిచేసిరి, 

శ్రీయుత దత్తుగారు సగరు విషయమై కొంత 
సరకు చర్చించి యీవిషయము అసంల్లీలో పెట్టి 
బిల్లు ప్యాసు కాక పూర్వ మే ఇన్సూూ రెన్సు లెజి నేవ 
నులో దీనినిగురించి తమ శ _క్రీ సామర్ధ్థ్యనముల 
నన్నిటిని వినియోగించి పనిచేయుదునని చెప్పి 


యుండీిరిం 
జః * * త 


226 


బొంబాయి లైఫ్‌ ప స కంపెనీ లిమి 
"బకు డై రెక్షరుగారగు (క్రీయుశ అశ్ల్చాలీ యం., 
కాజీజీ బి, ఎ, యల్‌.యల్‌ బి,, చార్‌ొఎణొలా 
గారు మృతినొందిరని తెలుపుటకు చాల చింతిల్లు 
చున్నాము, వీరి ఆశకు భగవంతుడు శాంతి 
నొసంగుగాక. 

శ ఖో ఖో 3 
విదేశ నృ తాంగములు 

మెక్సిక౯ ధనమును ఇన్సూరెన్సు క ౦పెనీలపై 
పెట్టుబడి వేయుట 

కాం ఏసుయొక్క_ వారి గి కోత్సవసంద ర్భంలో 
ప్రెసిడెంటు కార్లినాన్‌ గారి ఉపన్యాస సారాంశ 
ములను* టి చూడ మెక్సికోలో, మెక్సీక౯ ధన 
మును ఇన్ఫూ శెన్సుకం పెనీలనై పెట్టుబడిచేయు 
చున్న ట్ల నూ? సదరు పెట్టుఒల్లు 4,205,000 

స్‌ (పెసాస్‌ అనగా మెక్సిః న్‌ నాగాము.) ల 
నుండి 7450000 పెసాస్‌లకు గత స )వచ్చరము 
కంకు యీాసంవత్సేరము పెరిగినదని తెలియు 
చున్న ది. 

ఇట్టి సందర్భ ములలో వి చేశభీమాకం పెనీలకు 
మెక్సికోలో వ్యాపారము చేయుట దుస్సాధ్యముగ 
గనపడుటచే ఆరోజున కారోజు వి చేశభీమాక్‌౦పె 
నీల భీమా వ్యాపారము శ్రీ ణించి, మెక్సికన్‌ కంపె 
నీల వ్యాపారము అభివృది చెందుచున్నుది: పస్తు 
త్రము మెక్సికోలో తొమ్మిది 'జీలీయకంపెసీలు 
మాత మే Ss చేయుచున్న వి. 

ఈ తొమి3 కంపెనీలయినను కొద్దిమాత9పు 
జ వ్యాపారము చేయుచుండుటచే 
మెక్పీకోయిక భఛీమాకొరతను తీర్పజాలకున్న వి, 
వి బేశభీమాకంపెనీలు మెక్సికోలో తమవ్యాపార 
మును విరమించకము౧దు పెద్ద పెద మొ తము 
లకు పాలనీలను బారీ చేయుచుండెడివి. మెక్సికళా 
కంపెసీలకు అట్లు పెద్ద పె పెద్ద మొ _త్రములకు పట్టా 


భీమాప 


తి క్‌ ', డిసెంబరు 19౯6 
లను జారీచేయుటకు తగినంత శ క్రి లేకుం డెడిది. 
పిస్తుకము మెక్సికన్‌ యొక్క ధనమును మెక్సి 
కన్‌ ఇన్న్బూ రెన్సుకం పెనీలపె పె ట్రొబెడీ చేయుచుం 
డుటచే వారు మంచి వ్యాపారమును సంసాదింప 
౫లుగుచుండిరి, (ఇండియ౯ ఇన్సూరెన్సు) 


% ల్ల: శ 


ఇదివరలో ఆంధ దేశమున (కా౯ లై ఫ్‌ ఇన్సూ 
రెన్సుకంపెనీకి ఆర్లనె *రుగా పని చేయుచున్న 
(శ్రీయుత శె, ఎన్‌. మూరి గారు, తమ పదవికి 
రాజీనామా నిచ్చి, శ్రీయుత చుండూరి నీతా 
రామయ్య గారితో కలసి బెజవాడ హెడ్‌ క్య్వార్ట 
ర్ఫుగా పెట్టుకొని గట్‌ ఈస్తర౯ లైఫ్‌ ఇన్బూ 
"రన్సుకంపెనికి అర్లనై జరుగా పనిచేయుచున్నారని 
తెలియుచున్నది. 


# * శ 


ఎడం ండ్లుం అటక ఆరం అరల అలల గ్ర ఆటల ర ఎట్ట ంగ్లం గం చక్షు. ఎడల ండ్ష్లం 


ఒరియంటల్‌ వారి విరాళము 


ఈమధ్య గుంటూరుజిల్లాలో తుపాను 
వలన సంభవించిన క ష్టనివారణ సహాయ 
నిధికి ఓరియంటల్‌ గవర్న 'మెంటు సెక్యూ 
రిటీ లైఫ్‌ అస్యూరెన్సు కంపెనీలిమికొకు 
వారు ఒక వెయ్యిమాపాయల విరాళము 
నిచ్చి యుండిరి, ఆ (ఏ దేశములో తమకం పెనీ 


స 
1 
యొక్క_ పట్టా దారులకు కొంత క న్చేష౯్‌ 
$ 
4 


గూడ చూవిరి®. ఇటి కార్యము చాల 
పికంసనీయము,. బీద సాధులయెడ ఈ 
కంపెనీవారు చూవీన ఈ 'బొదార్యము 
మెచ్చుళొనదగిన బే ! 


(భీమాపతి)కా సంపాద కుకు) 


నన. 


ఎగ్లుంఆరల అమల ఆమైల ఆటల ఆనం ఏ అయైం గ్ర ఆటల లక్షం ఆటల అమల అక్షం 


జీవిత భీమాపరీ కలు 


(కీని వారపు సు 


ఇదివరలో లండనులో జరుపబడే 'బార్జర్లు 
ఇన్సూరెన్సు ౬౯ స్రిట్యూూటువారి పరీక్షల సంగ 
తిన్ని (A. 1 1) ఇన్ఫూశెన్సు ఇ౯ స్రీట్యూటు 
ఆఫ్‌ అమెరికా, న్యూయార్కు. పరీక్షల సంగ 
తీని గూర్చి నవంబరు 1985, డిశంబరు 19805, 
1986 మే, 1986 జులై సంచికలో (A.C. 1.1) 
సరీశ్రూపత%ముల వివరాలున్నూ, 1936 ఆగస్టు 


సంచికలో అమెరికాపరీక్షల- సంగతి వాితిరి, 


కాని యా ఆగస్టు సంచికలో పిచురించిన రీ 
తూపతాలశే (CL.U) డిగీ9 యిస్తారని వా” 
సిలిమి. అది పొరబాటు, ఆ పరీక్షలకు ఇన్ఫూ 
"రెన్పు ఇక్‌ స్టిటూ్యూటు ఆఫ్‌ అమెరికా, న్య్యూయా 
ర్కు అనే వేరు ఆరెండున్నూగాక యిపుడు 


చ్చారావు ఇరు) 


(C.L.U.) చార్టర్దు లైఫ్‌ అండర్‌ రైటర్‌ అను 
పరీక్షలసంగతి యీదిగువ వివరించితిని. ఈ కా 
లేజీ ఫిల్‌ డెల్సియాలో నున్నది. ఈ కా లేజీవారు 
యూ ఛీమా శా స్ర్రృముతో వ యోజన విద్యే 
తీగు ఏర్పాట్టు జేసిరి, ఈ పరీక్షలను అమెరికా 
లోనున్న పతి యూనివర్‌ సిటీలోను నేర్చు 
టకు తీగు ఏర్పాట్లనుచేసిరి, యూనివర్సిటీ విద్య 
తో చాటు యీ పరీక్షలకుకూడ చదివి రెంటి 
లోను ఒకేసారి డిగీలను పొందువ ర్పాటు జేసిరి, 
ఇట్టి యేర్చాట్లు మన దేశపు విద్యావిధానములో 
యించే వరకు లేవు. కలుగ జేయవలెనను ఆందో 
భన 'జేస్తున్నాము. ఎప్పటికి ఫలించునో తెలి 
యదుగ దా! 


వ, యల్‌, యు, పరీక్షలు 


ఫీల్‌ డెల్ఫియా (అమెరికా సంయు క్ష రాష్ట్రాలు) 

అమెరిక౯్కాలేజి అఫ్‌ లెఫ్‌ అండర్‌ రై టర్సు 
అనువేరట యీపరీశ్షలకు ఫిల్‌ డిల్సియాలో 
పాఠశాల కలదు, 


పరీక్షలలో యీదిగువ భాగములున్నవిం 


మొదటి భాగము 
జీవితభీమా ముఖ్యసూత ములు. 
ఇందు (ఎ), (వి), అనుభాగములున్నమి, 
(ఎ) జీవిత భీమాయొక్క అర్థశాస్త్రము 
(బి) జీవిక భీమా సిద్ధాంతీములు వాటిని అమలు 
పరచు విధానము. క . 


రెండవ భాగము 
జీవితభీమాను అమ్మూవి ధానము, 
(ఎ) అమ్బువి ధాన ములోవుండేసిద్ధాంత ములు 
(బి) జీవిత భీమాను అమ్ముటలో నుండే 
ఆత శ్రైరీల్వేజ్లాన శాస్త్రము, 


మూడవ భాగము 


సాధారణంగా వుండవలసిన విజ్ఞానము. 
(ఎ) అర్థశాస్త్రము పాఠములు 

(బి) గవర్న మెంటు 

(స) సాంఘీక శాస్త్రము 


298 భీమాపతిక డిసెంబరు 1986 


నాల్గవ భాగము ఈఅయిదుభాగములకు కలిపి ఒశేసారిగాని 
వభాగానీకీ ఆభాగంగాగాని చదివి పరీక్షకు వెళ్ల 

న్యాయ శా(స్త్రుము ట్విస్టు, పన్నులు వచ్చును ఈ భాగములో (ప్రతీభాగమునకు వయే 
(౨) వాణిజ్య చట్టము పుస్తకాలు చదువవలెను అను వివరములు తేలు 
(బి) విల్సు, టిస్లు ఎన్లేట్సు పబడును' వయీ పుస్తకాలు చదువవలెనో ఆ 


వివరాలు అమెరికా సంయు క్ష రా([ష్రములలోని 
పరీక్షలను తప్ప లండనులోని పరీక్షలకు ఆచేశము 
వారు పుస్తకాల జాబితాను యియ్య్నురు, ఈపరీ 
తలు పితిసంవత్ప్సరం జూ౯ నెలలో జరుగును 
ధనము ఈపరీక్షలను చదువు వర్చాట్లు ఇండియాలో 
యింతేవరకు లేను. చదువువారున్న ఏర్పాట్లు 
చేస్తామని ఆంధ) కాలేజి ఆఫ్‌ కామర్సు రాజ 
(బీ) 'బ్యాంకింగు- పరపతి నండి వారికి వాసిరి. పరీ క్షాపతీ)ములను తర్డు 
(సి) పెట్టుబళ్లు మాచవేకి ముందుసంచికలో ప్రచురణ కాబడును. 


య 


(స్రీ పన్నులు 


అయిదవ భాగము 


ULL LLU LUT LL 


n (| 


RESS | 





BEZW ADA. 
ARTISTIC PRINTERS ENGRAVERS 
HIGH CLASS RUBBER STAMP 
BOOK BINDERS MAKERS 





STATIONERY SUPPLIERS. 





PROMPT AND} NEAT EYECTITINON 


ఇండియన్‌ ఇన్సూరెన్సు ఇయర్‌ బుక్‌ 
1935 


గవర్న మెంటు ఆఫ్‌ ఇండియా, అక్ష్యుఆరీఅగు 
(శ్రీయుత యక, ముఖర్జీ గారిచే తయారుచేయ 
బడిన 1985 సం॥రపు ఇండియ౯ ఇను ృరెన్సు 
ఇయర్‌ బుక్‌ , రొంత అలస్యముగా వచ్చినప్పటి 
కిన్నీ, దానిని మనము అభివందనము"తో అం 
గీకరించవలసి వుంటుంది. ఈ ఫుస్సుకమునందు 
1984 సం[లో హిందూ చేనములో పనిచేసిన 
భీమా కంపెనిలయొక్క.  అంకళణాజూపీతెలు 
తెలుపు అంకెలు గలవు, హిందూదేశంలో 
భీమా వ్యాపారమును చేయుచున్న కంపెనీల 
మొత్తము సంఖ్య 806- పీటిలో 217 కంసెనీలు 
చేళీయకంపెసీలు. 149 కంపెనీలు విదేశ కంపె 
సీలు గలవు. ఈ 149 విచేశకంపెసీలలో 69 
గంపెనీలు యునె కొన్‌ కింగ్‌ డం నాగివి, 80 కం 
చెసీలు బ్రిటిషు డొమినియన్సు కాలనీల వారివి, 
౨0 కంపెనీలు యూరపెవారివ్తి 16 కంపెనీలు 
అనెరికావారగివి 9 జపానువారివి 5 జావ 
నీసువారివి. నూతేనముగా ఆ సంవత్సరములో 
26 హిందూ దేశపు పాగిణఫీమా కంపెనీలు 
శ్రైసీంపజడి వ్యాపారమును చేయుచున్నవి, 


1984 సం॥తో రు 88 కోట్ల విలువగల 
215,000 కాం గృజీవిత భీమాపట్టాలను జూరీ చేసి 
యుండిరి. ఈ మొత్తములో, రు 28 కోట్ల విలువ 
గెల 158,000 పట్టాలు హిందూ దేశపు కంపె 
నీల వారివి. బిటిప్‌. కంపెనీలవారివి రు కోట్లు, 
డోమినియను: అండ్‌ కలోనియల్‌ కంపెనీలవి 
రు 5జై కోట్లు ఒక జర శ్‌ ఛీమాకంపెనీవి 
రు 50 లక్షలు, 


1984 సం[లో చేశీయ కంపెనీలచే జారీ చేయ 


పడిన కొం త్ల గృపట్టాల విలువ మొ చ్రము సగటున 
రు 1528 లు. వ బేశఖీమాక 0 ఇసీలచే జారీశేయ 
బడిన నూతనపట్టాల విలువ మొత్తము సగటున 
రు 8,218. గళతసంవత్సరము చదేకశీయకంపెనీలచే 
జూరీచేయబడిన పట్టాల విలువ మొతము సగ 
టున రు 1,555 లు, విబేశకంపెనీలచే జారీచేయ 
బడిన పట్టాలవిలున మొత్తము రు $126 లుం 
దీనినిబట్టి చూడ ేలీయక్‌ంపెనీలు జారీచేసిన 
పట్టాలవిలువ "మొ త్రము కొంచము తగినదనిన్ని, 
వి బేశకంపెనీలు జారీచేసిన పట్టావిలువ మొ తము 
హపహాచ్చినదని తెలుచున్నగి. బ్రిటిష్‌, ర్‌ం ఫెనీల 
కారి త్త వ్యాపారములో రు 50 లక్షలు ఎక్కువ 
గను, డొమినియ౯ అంక్‌ కలోనియల్‌ కంపెనీల 
వ్యాపారములో రు 50 లక్షలు ఎక్కువగన్ను 
వున్నది. 1934 సం॥ ఆఖకునకు రు 215 కోట్ల 
విలువగల 987,000ల చేకశియక ం౦పెనీల జీవిత సీమా 
పట్టాలు అవములులో నున్నవి. రు 162 కోట్లు 
విలువగల రు742,000పట్లాలుహిందూ దేశపు జీవితే 
భీమూకి ౦ సెల వారివి. మిగిలినవి వి చేశభీమూా కం 
పెనీలవి ఇయర్‌ బుక్కులో ఉదహరింపబడిన 
రీతిని హీందూ దేశపు జీవితభీమూాకంపెనీలు ప్రతి 
సంవత్సరము రు 2,75,000ల వన్యుయిటిీ వ్యాపా 
రము చేయుచున్నప్పటికి అదిచాలకొద్ది మూత పు 
వ్యాపారమని తేలుచున్న ది: 1934సం॥ ఆఖరునకు 
మొ త్లీము అమలులో నున్న ఏన్యుయిటి న్యా పార 
మువిలువ రు6 50,000. దీనిళో ఒక లక్షరూపా 
యలు మాఠమే హిందూ దేశపు జీవిత భీమా 
కంపెనీల వారివి. 

పోస్టుఆఫ్టీసు అస్య్యూరెన్సు ఫండునకు రు 17, 
88,66,000లు విలువగల89, 522 పాలనీలు గలవు, 


230 


జనరల్‌ ఇన్ఫూ శెన్సు, 

1934 సం॥ లో పా9ణభీమాకాక తదితీరజన 
రల్‌ ఇన్సూరెన్సు వ్యాపారపు ప్రీమియములమోద 
రాబడి "ము త్రేమురు 2,47,00,000 లు ఈవ్యా 
పారములో హిందూ దేశపు కంపెనీలవారి వ్యా 
పారము నిలువ రు 54 లశిలు. విబేశ కంపెనీల 
వారివ్యాపారమువిలువ రు 193 లక్షలు. ఇక్క్‌డ 
మనము గమనించనలసిన విషయము వొకటి 
గలదు. 1988 సం! లో అన్ని కంపెనీలకు కలిపి 
వీీమియనములమిోద రాఒడి రు ౨50,00, 
000 లు. దీనిలో ేఖీయకంపెసీలవారివి రు 71 
లక్షలు, విదేకియులవారివి ఈ 179 లక్షలు. 
దీనినిబట్టి చూడ హిందూ చేశపు భీమా వ్యాపా 
రముమిద రాబడి ఆనాటి కానాడు శ్నీణించి, 
విదేశ కంపెనీల భీమా వ్యా పారముమిాద రాబడి 
యెక్కువగుచున్నదని తెలియగలదు. గనుక 
హిందూ దేశపు భిమాగంపెనీలు మంచిదశకు 
వచ్చుచున్న ననుకొనుట ఒక వెజ్టేభ)ిమ తప్ప 
మరియొకటికాదు. 'ేకలీియకంపెనీల పెట్టుబ ళ్ల 
విలువ మొత్తము రు40 కోట్లు. 

గవర్న మెంటు ఆఫ్‌ ఏక్చ్యయరీ గారి రిపోర్టును 
బట్టి చూడ, హిందూ దేశపు భీమా వ్యాపా 
రము మంచిదశలో లేదని తేలుచున్నది. గత 
నాలుగు సంవత్సరములనుండి జనరల్‌ ఇన్నూ 
"రిన్సు వ్యాపారముమోద పతి సంవత్సీరము 
రు 2 కోట్లు విలువగల వ్యాపారము వచ్చు 
చున్నప్పటిక్సి విబేశ కంపెనీల వ్యాపారముతో 
చేర్గీయ భీమా వ్యాపారమును పోల్చిచూచిన, 
జేకీయ భీమా వ్యాపారము ఎంత్‌ దీనస్టితియం 


భీమాపలత్సిక 


డిసెంబరు 1986 


దున్నది తెలియగలదు, 1988 సం॥లో బిటిప్‌. 
కంపెనీల రాబడి రు ) 19,95,000 లు 184 సం॥లో 
రు 1,28,46,920 లు, కలోనియల్‌ కంపెనీలలో 
గూడ అభివృద్దిగలదు. ఏరి రాబడి 1988 నం॥లో 
88,12,080 లు. 1934 సం॥తో రు40,86,000 లు: 
అమెరికా వారి వ్యాపారము గూడ బాగుగ 
నున్నది, 

1088 సం॥లో వీరి వీీమియముల మోద 
రాబడి రు !1,70,000 లు. 1934 సం[$లో కు 
19,69,000 లు, కాంటినెంటల్‌ కంపెనీలవారి 
పోమియముల మోద రాబడి 19008 సం|॥|లో 
7,05,000 లును, 1934 సం॥లో రు9,11,000 
లును గలదు. 


హిందూ దేశపు భీమాకంపెనీలకు 1988 సం॥ 
లో కన్న 1984 సం॥లో వీీమియముల మీద 
రాబడి కీగ్గినడి. దీనిని బట్టి పూడ హిందూ 
'ేశపుఖభీమావ్యాపారమును మంచి ఉన్నతీదశకు 
లీసుకు రావలనీన అవశ్యకతను గూర్చి తీ వముగా 
ఆలోచించవలసిన ఆవశ్యకత గలదు హిందూ 
చేశమునందు చేకీయవిచేర్లీ కంపెనీల వ్యాపార 
మునందు పోటీ యొక్కువగుటచే యితవరకు వ 
కొద్దిమాతఏఫు వ్యాపారమును చేయుచున్న హిం 
దూ చేశపుక౦ంపెనీల వ్యాపారము తర్వలో అంత 
రించిపోవును. గనుక ఢిల్లీయందు సమావేశ మైన 
ఇన్స్ఫూూ ెన్సుకమిటీవారు, హిందూ దేశపు భీమా 
వ్యాపారమునకు చేయూతనొసంగి పైకి లేవతీ 
యుటకు తగు సౌకర్యములను బిల్లునందు పివే 
కపెళ్లైద రని ఆశించుచున్నాము. 

(ఎస్‌. జగన్నాధస్వామి) 


ఫీమాకంవెనీలు - గ వర్న మెంటు డిపాజిట్టు 


(89 శనివారపు సుబ్బారావుగారు) 


శీమాకంపెసీలు 2న వేల రూపాయలను 
గవర్న మెంటు కెస్సీ కంటోలరునద్ద జమకట్ట 
వలెను, అటుపిమృట ప్రతిఏటా ఛీమాకంపెనీ 
లకు వచ్చే పీ)మియము సొమ్ములో 1/3 వంతు 
సొమ్మును ఒక లక్ష. పూర్తిఅగువరకు జమకట్ట 
వలెను. అటుపిమ్మట భీమాకింపెనీలవాగు తేల్చే 
లెక్కలలో జీవికీమాసొమ్ముకు 1/8 చేర్చుతూ 
నుండవలెను. ఈజీవితభీవూ సామే శ] పాలనీ 
దార్లకు పాణాధారమని "తెలుసుకోవ లెను, 
ఈవ ర్పాట్లలో ఏఒక్క_ దానిని కంపెనీ నిర్గ _ర్లించ 
లేకపోయినను గవర్న మెంటువారు కంపెనీ వారికి 
నోటీసువూ(తం “కారణాలు తెలుపిమని ఇసారు, 
అంతేకాని అంతకు మించినపని వదిము చేసిన 
ట్రగపడదు. కంపెనీవారు యిచ్చే సముజాయి 
జనిబట్టి ఊరుకో వచ్చును. లేదా కంపెనీని 


మూసివేసే స్థితిలోనికి తేవచ్చును. అంతేగాని 
అట్టెస్థిత ఎప్పుడయితే నచ్చిందో అప్పుడే గవ 
ర్న మెంటు వారు తవుఆక్న్య యీ కిఆవివయందెలిపి 
ఆకంపెనీని మరోకొంపెనీలోనికి కొలివేయత్నం 
చేయడం మంచిది. ఆలా చేయనిచో పాలనీ 
హోోేల్లర్సుకు వాలా క ష్టంకలుగును. ఈమధ్యను 
బెంగాలులో ఒక భీమా కంపెనీని మూసివేసిరి, 
దానిని బట్టి పట్లాదాద్దు యెంగోనష్టపడి యుం 
దురో యోచింపుడు! భీమా చట్టంలో మరో 
భీమా కంపెనీలో కలుపవచ్చుననే రూలు వుంది 
కాని అటుల కలుపుటకు పభుత్వము వారు సలహో 
నిచ్చిన విషయాలేవియు యింతీవరకు కాన 
రాను. రాబోవు భీమాసవరణచట్టములో యీ 
విషయమె తగిన కట్టుదిట్టమున కుగాను పట్టా 
చార్టు వజంట్లు తగిన కృని. చేయవలసివుంది 


సవరణలు 


కలక తొలోని హిందూస్తా౯ కో - ఆపే 
టిన్‌ యిన్సూ రెన్సు సామైటీ లిమిశుడు వారు 
యావజ్జీవిత ఛీమాపై సం॥ 1కి రు!000 లకి రు. 
20/- చె॥ననూ, ఎండో మెంటుభిమాలపె సం! 
18 రు1000 లకు రు 28 /- చొ॥ననూ బోనను 
యిచ్చుచున్నారు. గతసంచికలో అనగా నవం 
బరు సంచికలో ఎండో మెంటుఖీమాల పై సం॥ 
1కి రు 1000/- లకు రు 28/- ల బోనసునకు 
బదులు సం॥ 1కి రు 1000లకు రు 20/-ల బో 
నసు అని పొరపాటున ముదిింపబడినది. చదువ 


రులు ఎండో మెంటు పట్టాలపై సం॥1కీ రు 1000 
లకు రు2కి/- లని చదువుదురుగాక , 

(శ్రీయుత జి. యస్‌, మరా తేగారు తీమ 
విరాళమును 1985 సం॥లో బెజవాడ నగరము 
నందు వారి ఆధిపత్వ్యమున జరిగిన కాన్ఫరెన్సు 
సందర్భమున వచ్చిన జెఫసిటు పూ _ర్రిచేయుటకు 
గాను పంపియుండిరి. అది 1936సం॥ కాన్ఫరెన్సు 
'జెఫిసిటు అని పొరబాటున ముదింసబడినది. 
చదువరులు ఈమార్పును గమనింతురుగాక. 

(ఫీ॥ ప॥ సంపాదకుడు) 


ద్వితీయ ఆంధ దేళ దేశీయభమాపట్తాదార్గ 
హానభ, గుంటూరు - 1936 


1936 సం॥ అక్టోబరు 4వ తేదిని మధ్యాహ్నం 
మూడుగంటలకు గుంటూరులో వఏపయ౯ 
అస్యూూరెన్సుకంపెనీ వారి బా9ంచిఆఫీసు ఆవర 
ణలో (శ్రీయుత వేమవరపు రామచాసుపంతులు 
గారి అధ్ను బ్రైతకీ క్రింద, ఆంధ) బేశ భీమాపట్టా 
దార్త నువోసభ సమా ='నేన్సమె గావించిన తీరా 
సుంట 


(1) 1985 సం॥ రం ఆగస్టు 156వ శేదీని 


"బెజవాడలో జరిగిన పథము మహాసభ వారు 
చేసిన 9 లే 4 5, 6, 7, 8, 9, 10, 1, 12, 
13, 14, 15, 16, 17 తీరా శ్రనములను తిరిగి 


ఆమోదించుచు తీ ర్మానించడ మెనది. 


ఉ॥ సూరంపూడి కనక రాజుగారు, 
ఆ॥ శనివారపు సుబ్బా రావుగారు, 


(2) ఈసంఘో దేశమును నెరవేర్చుటకు కావ 
లసిన పనులనన్నిటిని చేయుటకు యీ శేదీలగా 
యతు 1937 సం॥ డిశంబరు ఆఖరువరకు కార్య 
నిర్వాహక సంఘముగాను, ఉదొో్యోగులుగాను, 
ఎన్ను కొనడ మె మెనది. 


1. (శ్రీయుతులు (శీ దేశరాజు వానుమంత రావు 
పంతులుగారు పెశిజెంటు 

2 3 జంధ్యాల డ కీ ణామూ ర్హిగారు 
9, చాగింటి సూర్యనా రాయణమూ ర్తి 
గారు 


లా 


హా 


న్‌ రామశాస్ర్రైగారు 

9 నరగింహదేవర సత్యనారాయణగారు 
ఫు మట విఖాని, 
49 తనివారపు సుబ్బారావుగారు 

౩ సూరంపూడి కనక రాజుగారు 

9 మెల శ్రీ/రామమూూ _ర్తిగారు- శెక్రటరీ 


రా లా 


ను ఇవా డణ్యంగారు 


వ లం! 


10. ,, వెణుతురుమిల్లి (శ్రీరామారావుగారు 
జాయింటు సెక్రటరీ 
11. భోగరాజు నెంకటరత్న ౦గారు. 
ఉ॥ డి? ఇాంతయ్యగారు 
ఆ॥ ఇవటూరి ఏరభ ద య్య గారు 

(8) పాలసీహాోోేల్లర్సుతేరఫ్రన (ద రెక్టర్ల pn 
మునకు ఎన్ను కొను సందర్భములో పట్టాదార్హం 
దరికి సమానమైనవోటుహక్కు ను ఉండుటకునూ 
అవోటుహాక్కూు_ను 8 వ'లా ద్యారా (exercise) 
జేయు టకు అధికారము౧డునట్లు అవకాశము 
గలుగచేయవలెనన్సి కంెపన్‌ీలవా రమలులోేనికి 
తేవలెనని యీసభ వారు తీరాస్ట్రవంచు చున్నారు. 

ఉ॥ శనివారపు సుబ్బారావు గారు, 

ఆ॥ కొడాలి అంజనేయులుగారు. 

(4) రాబోవు ఇన్సూరెన్సు చట్టసవరణలో 
పాలసీహళోల్లర్సు హాక్కు. లను కాపాడుటకుగాను 
యో సమా'వేశమువారు (శ్రీయుత వేమవరపు 
రామదాసు పంతులుగారిని ప్రతినిధిగా ఎన్నుకొ 
నుటకునూ ఏరి నేగ వర్న మెంటు వారు నియమించు 
(expert )కమిటిలో సభ్యులుగా నియమింపవలనీ 
నదిగా పిభుత్వమువారిని యీ సభవారు కోరు 
చున్నారు. 

ఊ॥ శనివారపు సుభ్బా రాను గారు. 

ఆ॥| సూరంపూడి కనక రాజుగారు. 

(5) యిన్సూూరెన్సు కంపెనీల యాక్టు సవరణ 
చేయుటలో సేరుళోల్లర్ష్న పెట్టుబడిమోదనూటికి 
సాలుకు రు 12 లకు మించి డివి డెండుయివ్వకూడ 
దనిశానించవలెనని (పభుత్వమువారిని యీసభ 
వాగు కోరుచున్నారు. 

అఫ్యతంలు, 
(సం॥) వేమవరపు రామదాసు, 
4-——10—- 1936. ప్రశిడెంటు, 


సహకారపరపతిసంఘములు 


గవర్న మెంటు వ్యవసాయ శాఖ వారు ఇచ్చు _ 


నటువంటి సలహా సహాయములకు తోడు 
సహరకాశాఖవారు సహకారపరపతిసంఘముల 


ద్యారా రయితులకు వ్యవసాయముచేయు నిమి 
తము పరసతిని కలిగించుచున్నారు. సహకార 
పరపతి సంఘములు లాభకరమెన పస్ధతులమిద 
బుణముల నిచ్చుటయేకాకుండా వడ్డి వ్యా పార 
ములు క9మమైన పద్ధతులమిద జరుగుచున్న ట్లు 
వేయును. సదరు శాఖవారు న్యవ సాయ దారు 
లకు పైరు అము టలోను పరికరములు కొనుట 
లోను పరపతిని అభివృద్ధి చేయుచున్నారు. ఈవిధ 
మైన సంఘములు మైనిచెప్పిన పికారము పర 
పతిని నృద్ది చేయుటయే గాక రయితులకు యితీర 
అభివృద్ధిక రములగు పనులలో పోోత్సాహించు 
చున్నవి. కొన్ని సంఘములు కొన్ని పి దేశము 
లలో నవీన శాస్త్రీయ పద్ధతులమిాద వ్యవసా 
యముచేసి అట్లు చేయుటవలన గలుగు లాభము 
లను నిదర్శనపూర్వక ముగా చూపుచున్న వి. 
కొన్ని సంఘములు విత్తనములు ఎరువులు వ్యవ 
నాయపుపనిముట్లు రయితులకు యిచ్చుట పూర్వ 
కముగా సహాయము చేయుచున్నవి. గామ 
పరపతి సంఘములకు అప్పు యిచ్చు నిమి_తిము 
ర్‌ ఎ్రహాజిల్లాలో శెండు సెంట్రల్‌ బ్యాంకులు 
వున్నవి. 22,176 మెంబర్లుగల లి82 వ్యవసాయ 
పరసతిసంఘములు యీజిల్లాలో నున్నవి. ఈ 
సంఘములన్నియు కలిని రూ 20,05,641 లు 
వ్యాపారమును చేయుచున్నవి. బుణముల సం 
దర్భములో రూ 14,72,679 లు సదరు సంఘ 
ములు _యివ్వవ లెను. ఆర్థికదుస్థితికాలములో 
రయితులకు సహాయము చేయునిమి త్రము అనేక 
సాధనములు చేయబడినవి. 9కి పర్సెంటునుంచి 
73% కు వడ్డి రేటు తగ్గించబడినది. కశ్రూర్గపు 


వడ్డిశేటు అగు 123% తీసివేయ బడినది. ఎన్ను 
కొొనబడిన పిదేశములలో సంఘముల సమూ 
హపు మిాటింగులు ఏర్పాటు చేయబకుచున్నవి. 
సదరు మోటింగులలో పరపతిశాఖ అధికార్లు 
సంఘములును స్వయముగా తరుచుగా తినిఖ 
చేయుట యీగాక పోజర సదరు సంఘముల 
మెంబర్టుశ సంఘముల _ అభినృదివిషయమై 
తేగువ ర్చాటులు చేయు విషయములలో ఆలో 
చించెదరు. సెంట్రల్‌ భ్యాంకు తేన సూపరు 
షన డెర్ల్‌ ద్వారా అనవసర మెన మెంఒర్గి కు సకాల 
ములో బుణములు యిచ్చుట పూర్వకముగా 
సహాయము వేయుచుండును. సవరించుట సమ 
కూర్చుట అ'నే పద్ధతిమోాద, సంఘములు సరియైన 
దారిలో వుంచబడినవి సర్యా_రువారు, రాజ 
భానిలో నా౯(శెడిట్‌ సంఘముల అజమాయిమీ 
నిమి త్తమున్ను, బుణముల అమ్మకపు సంఘములు 
అభినృద్ధి చేయు నిమి త్తమున్ను ఇ౯ స్పెస్టైన్హైను 
వేయుచున్నారు. మరియు, సుణములు అమ్మ 
కప్పు సంఘములు సరియెనధర వచ్చువరకు ధాన్య 
మును నిలువచేయు నిమిత్తము కొట్లుకట్టుటకు 
బుణములను సర్కారు వారు యిచ్చుచున్నారు. 
అయితే యీ బుణములు సరిమొన అమలులో 
లేవు దశ్నీణ ఆర్కాటు జిల్లాలోని వేరుశనగ 
అప్పు వికకియసంఘను ముఖ్య మైన పి దేశము 
లలో కొట్లను అద్దెకు తీసుకొని లాభకరమైన 
పనిని చేయుచున్నది. బాపతుసంఘముల 
మొక్క వు ద్దేశ్వము వ్యవసాయ డారుదగ్గిరనుంచి 
పైరును తీసుకొని సదరు పైరుకు (క్రయడారుని 
కనుగొనటము అయివున్నది. సంఘము పైరు 
ఖామందుకు సరియెన తూనికప కారము ఖరీదు 
యివ్వటము వుండును. ఈపకారము చేయడము 
తూనికలో పై రుఖామందుకు మ్రాసమువుండదు, 


234 ఛీమాప 
ముందు ఎక్కువ ధర రాగలదనే వుభేశ్యముళో 
రయితు పయిరును నిల్యచేయదల చుకొనిన యెడల 
సదరు సంఘపఫుకొట్ట అధికారి కొట్టలో పైరును 
నిల్వచేయనిచ్చును' అవసరమున్న యెడల సదరు 
పెరు హామోమోద అమ్మకపు సంఘములో 
నుంచి అప్పును రయితుకు సదరు అధికారి యివ్పీం 
చును. ఈవిధ మెన అమ్మక పు బుణపుసంఘములు 
కృష్ణాజిల్లాలో బందరు బెజవాడ, నందిగామలో 
వున్నవి. ఈ మూడు సంఘములు 186 (ప్రత్యే 
న్‌ు మెంబర్లను నీతో సంఘములు మెంబర్గ్షను 
గలిగి రూ 4,614 లు మూలధనముతో నున్న వి. 
సెర్ళను తనఖావుంచి మెంఒర్గుకు బుణములను 
యిచ్చిన బాపతు లూ 1,22 765 లు రావలనీ 
వున్నవి. ఈ సంఘములు ఒక నా౯ క్రడిట్‌ 
సీనియరు యి౯్సె ఎప్రిరు అజమాయిపీ.లోవున్న వి, 


వ్యవసాయదారుల సౌకర్యముల నిమి తము 
శెంకు చెరుకును పెంచు సంఘములు, ెండు 


పరిశమల సంఘములుగూడ యీ జిల్లాలో 
వున్నవి. చేతగాండ) సంఘములకు కొన్నిటికి, 
సరకు నిలువజేయు నిమి త్రము సీబ్బందిని వేసు 
కొనుటకు కావలసిన ధనమును సర్మారువారు 
యిచ్చుచున్నారు. పి స్తుతము కృష్ణాజిల్లాలో 
పడన అంగలూరు, పెద తుమ్మిడి గా్రామము 
లలో రూ 555 లు మూలధనముతో మూడు 
నేతగాండసంఘములు పనిచేయుచున్నవి. చెన్న 
రాజధానిలో చేతితో చేసిన వ్యస్త్రముల అమ్మ 
కము అభివృద్దినిమి త్రీమున్ను, వర్తకపుపద్దతిని 
చేతి నేత పర్మిశ్రమను వర్చాటుచేయుటకునోమ(ద్రా 
సుచేతి జీత పని వాండి రాజధాని సహకార 
సంఘమును వర్పాటుచేసినారు. ఇండియా గవ 
ర్నమెంటువారు యీ రాజధానికి 1984-05 వ 
సం!కు రూ 26560 లు 1985-86 వ సం॥కు 


రూ. 59,500 లు చేతినేకపరిశ్రమ సరిగా వర్చా 


ప తి? స్‌ డిసెంబరు 1986 
టు చేసి అభివృద్ధి చేయు నిమి త్రము యిచ్చివు 


న్నారు. ఈ చాపతుసామ్య సదరు సంఘము 


క్ష అభివృద్ధి నృప యోగింపబడుచుంకును. 


నిమ్న జాతుల సంఘములు:---పరపతిసంఘ 
ముల యే ర్పాటుణాారా నిమ్న జాతుల అభి 
వృద్దికి సహాయము చేయబడుచున్నది. ప్రస్తు 
తము 85 నిమ్న జాతిపరపతిసంఘములు గలవు, 
సదరు సంఘములు నలుగురు సవహాకారశాఖ 
లక స్పెక్‌ ర్లు అజమాయిసీకి)ంద ఇ౯ ్సస్పెక్ట్సీ రుకు 
25 సంఘములువొెష్పున వున్నవి. 85 సంఘ 
ములలోను, 44 “క ఫీల్లు లేరు సంఘములు 
గలవు, ఈ ఫీల్లులేజ రుస సంభఘుమలు సర్కారు 
వద్దనుంచి కులు గు గకు తీసుకొని జాయిం 
టుగా వ్యవసాయము వేయించును. 1955 వ 
సంవత్సరం జూలై నెల 80 వ తేదికి సదరు 
సంఘములు సాగుచేసిన మొత్తీము వి _న్లీర్ణము 
1,671 యకెరములు.' ఈ సంఘములు శిస్సు 
యిచ్చుటకు పరపతి వ్యాపారముగూడ చేయును. 
1985 వ సంవత్సరము జూ౯ నెల లి0 వ తేదికి 
'మెంబగ్గ వద్దనుంచి రావలసిన మొత్తము బాకి 
రూ 5,725 లు అయివున్న ది. 84 పరపతిసంభు 
ములు నిమ్న జాతులపరపతిఅభివృద్ధినిమి త్ర త్రము 
ప్రత్యేకముగావున్న వి. 3 క కలూరు తెలూకోలో 
7 అగ్నికుల క్షతియుల సంఘములు వున్నవి. 
ఈ సంఘములు చేపలుపట్టు నిమి త్రము జడలు, 
గుణ్బాములను గుత్తకు తీసుకొనుచున్నవి. పరపతి 
అవుసరమువివమయములో చేయు సహాయమే 
గార్‌ నిల్వచేయు అవుసరము విషయములో 
నిమ్నజాతులకు సరియైన శిక్షణ విధింపబడు 
చున్నది" హుండీ పెళ్తులు ప) వేశపెట్టుటమూల 
ముగా వారు చేయు కొద్దినిల్వ అవసర మైనప్పుడు 
ఎట్లు వుప యోగించుకొనుటకు ఏలుండునో తెలియ 


చెప్పుచున్నారు. ఇప్పటివరకు 858 హుండి 


ధాత మార్గశీర్షం 


"పక్షులు 44 సంఘములలో ఏర్పాటు వేయడ 
మెనది. 


భూమితనఖా బ్యాంకులు:-- ఈ రాజధానిలో 
సహకార అభివృద్ధిసంద ర్భుములో గమవించ వల 
నిన హంశము మేమనగా యిటీవల భూమితీన 
ఖ్‌ 'బ్యాంకులద్వారా దీర్ధ వాయిదాలమిోద 
అప్పుపుచ్చుకొనుటకు అవకాశము కలుగ చేయుట 
భూమితన ఖామోాద అప్పుయిచ్చు వ 1925 
వ సంవత్సరములో స్థాపించ బడినది, అప్పుడు 
గవర్న మెంటువారు రాజధానిలో పరీశ్రూర్తము 
9-జేథములలో సహాకార పద్ధతిమోాద 
భూమితనఖా"బ్యాంకులు యేర్పాటు వేయుటకు 
వొప్పుకున్నారు* ఈ బ్యాంకులయొక్ష ముఖ 
వు దేశము రయితులు తమ స్వంత పాలముల 
సేవ్యమునిమి త్తే తము భూముల తనఖామిోాదగాని 
అన్యధాగాని లోగడచేసిన అప్పులను తీర్చుకొను 
నిమి తము బ్యాంకులలో దీగ్భ వాయి దాలమిోాద 
అప్పులు యివ(టము అయిడజన్నది, భూమి మర 
మృతే వ్యవసాయప ద్దతులు కూడ సదరు బ్యాం 
కులు గమనించును* ఈ బ్యాంకులు వమూలధనము 
వాటాలమూలమునను డీవాజిట్ల మూలమునను 
డిబెంచర్ల మూాలమునను కావలసినధ నమును న్వీక 
రించవలసవున్నవి* ఈ "బ్యాంకులు యేరా ఎటు 
చేసిన రెండు సంవత్సరముల త ర్వాత గమనించ 
బడినకష్టము యేమనగా, డిబెంచర్లు తగుహామో 
వున్నను అముృడాబడుట దుర్ధభము అయినది. 
అందుచేత 1929వ సంవత్సరము అక్టోబరు నెలలో 
గవర్న మెంటువారు ఒక సెంట్రల్‌ భూమితనఖా 
బ్యాంకును పర్పరచినారు. గామ సంఘముల 
వలన టా”న్సు ఫరు కాబడిన ఆస్తులమోాద డిబెం 
చర్లు యిస్తూ సదరు డిబెంచర్లు అమకపు పైకం 
లోనుంచి బ్యాంకులకు కావలసిన పై కములను 
సదరు సెంటిల్‌ బ్యాంకు యిచ్చును? స్క్‌్మము 


నాలు ప 


ఫీమాపతి)క 


285 


ప్రకారము సెంటిలు బ్యాంకు తనకు తనఖా 
వుంచిన (టాన్సు ఫరు కాబడిన ఆస్తుల విలువకు 
50% వరకు డిబెంచర్లు యిచ్చును. పిన్తుతము 
సహకార సంఘములు రిజిష్టా)రుగారు సదరు 
బ్యాంకుకు ఒక టిస్ప్రగా నియమింపఒడినారు, 
డిబెంచర్లు తీసుకొను వారికి డిబెంచర్లు నిబంధన 
లును బాోషంకు సరిగా గమనించునట్లు వారు 
జూచెదరు, భూమితనఖా పరపతినీ ము సరిగా 
పనిచేయు నిమిత్తము సర్కారువారు అనేక ఏధ 
ముల మొదటినుంచి సదరు బ్యాంకుకు సహాయము 
చేయుచున్నారు, సర్కారువారు స్వంత ఖర్చు 
మోద అర్రీడారులు తనఖావుంచబో యీ భూములు 
తనిఖచేసి విలువ నిర్ణయించు నిమి_త్సము కొంత 
సిట్‌ 'ందిని యేశ్చాటుచేసినారు. (పతీసంవత్స్పరము 
భూమితనఖా బ్యాంకులు నిదానముగా పెరుగు 
చున్న వి* పస్తుతము గాజథధానిలో 79 పె పె మరీ 
బ్యాంకులు వున్న వి" కృష్ణాజిల్లాలో గుడ్డవల్లేరు 
పెడన (వడ్లమన్నాడు భూసితనఖా బ్యాంకు) 
కయికలూరు, వుయ్యూరు, గన్నవరం, దివిలో 
మొత్తం ఆరు బ్యాంకులు ర. 
అవుసరములు పూ ర్లీచేయు నిమిత్తము పనిచేయు 
చున్నవ్‌, సదరు బ్యాంకుల మెంబర్ల వలన రావ 
లసిన మొత్తము పకము రూ 7,49,421 లుం 
'సెంట9ల్‌ భూమితన ఖా బ్యాంకుకు యిప్పూడు 
"oa చిక్కినదని చెప్పవచ్చును. సదరు "బ్యాంకు 
వారు యిచ్చిన డిబెంచర్లు తాలూకు అసలుకున్ను 
వడ్డీకిన్నీ సర్కారువారు పూచీయిచ్చుట చేత 
డిబెంచర్లు జనులకు అనుకూలముగా వున్నవి. 
ఇండియాటిస్తుఆక్టుకు యిటీవల రాబడిన సవ 
రణప కారము యీ డిబెంచర్లు టిస్తీ హోమిాగా 
నమోదుచేయ బడినవి. భూమిత్‌నఖో బ్యాంకులు 


రిజిస్తే)వను ఫీజు కట్టవలసిన అవసరముగూడా 
లేదు. 


286 


ఈ దిగువ నమోదుచేసినవి సర్కారువారి 
వలన సహకార సంఘములకు యివ్య బడిన సోక 
ర్యములలో కొన్ని అయివున్న వ్‌;--- 

1. సహకార సరపతిసంఘములు సివిల్‌ కోర్డు 
తో నిమి న ము బకుండా మధ్యన ర్తి మూల 
ముగా తమ వ్య నహారము*)ను పరిష్కు_రించుకొన 
వచ్చును. మభ్యవగ్గు, యవార్డులు తీర్పులు 
అమలు జరుసు నిమి తము కొంగ సిబ్బంది (ప్రత్యే 


కముగా నియమి౦ంపజబడినది. 


ఛీమాపతిక 


డిసెంబరు 1986 


2, (1) మెంబర్లకు వచ్చు సహకార పరపతి 
సంఘముల  తొలూకు లాభములమోద డీవి 
డెండ్దుమాద ఆదాయపుపన్ను విధింపబడదు, 
(2) సహాకార పరపతిసంఘములతీ రఫున (వాయు 
పత ములకు స్తాంపుడ్యూటీ అవసరము లేదు, 
(3) సదరు (వాయబడీన ప(త్రములకు రిజస్స షక 
ఫీజు సగము మాతిమే ఇెల్లింపవలసివున్న ది. 
పరపతిసంఘములు సర్కారు 
(మెజరీల ద్వారా ఒక-చోటునుంచి మరియొక 
చోటుకు చెక్కు.లద్యా రా డబ్బు పంపవచ్చును, 


రీ. సహశకార 


TTY 
THE NORTHERN INDIA INSURANCE COMPANY, LIMITED, LAHORE. 


PATRON :— His 1118010553, Raja SIR JOGINDER SEN BAHADUR, K.C.S. 1. Ruler of Mandi State, 


THE ONLY ACCIDENT 

LIFE INSURANCE 

CoMPANRY IN INDIA 
Natural Death Rs. 


Any accidental ,, 


5,000 
10,000 


Certain 2001- 


dental death ,, 15,000 





The First Quadrennia!l 
Valuation discloses a hand- 
some Bonus. 


The Fifth Annual Re- 
port isready for distribution 
and will be sent to anyone 
interested. 


Wanted Agents to represent the Company in all important places throughout S, India. 


PARTICULARS FROM: 
Mijs.K. R.CHARI& CO. NIRIKHI HANUMANTH RAO & BROS. THE BRANCH SECRETARY 


Chief Agents, 
The Niznm’s Dominions & Berars, 
Sultan Bazasr, 
HYDERARAD, ౨9062, 


Chief Agente for 
Coded Districts, 
FORT, KURNOOL, Kurnool Dt. 








The Northern Indin 
Insurance Company, Limited, 
104, hig Street. 
Triplicane, MADRAS. 


((1111111111111111111111111111111111111111111111111111011111111111111111111111111111111111111111111111111119 


భారత దేశ ము-భీమావ్యాపారము 


భారత చేశముళో ఇండియ౯ లైఫ్‌ ఇన్న్ఫూ 
రున్సు కంపెసీసుమాక్టు (1928) ననుసరించిన్నీ 


1912 స వత్సర ఫుల్షండియన్‌ ఎసూ స్ట రెన్సుక్‌ ంపెసీను 
యాక్టు ననుసరించిన్ని 1934 సంపత్సీరం(సారం 
భములో ము త్లము 262 కంపెనీలు అమలులో 
ఉన్నవి, వీటిలో 196 కంపెనీలు ఇండియాలోను 
146 కంపెనీలు తేనిళేర బేశము”లోను ఏర్పరుపబడీ 
నవి. ఇండియాలోజఉశ్న 18) కంపెసలలోను 60 
బొంచాయితోను 25 బుగాలుగోను 21 చెన్న 
రాజధానిలోను 14 పంజాబులోను రి ఢిల్రీలోను 
మధ్య రాష్ట్ర )ములుఅజ్బీగుబ ర్మాలలో క మకముగా 
శిండేసిచొెప్పునను సంయు ప్రి రాష్ట్రములు బరా 
లలో ఒకొ-క్క-టిన్ని వా దట ఇతర చేశ 
ములలో ఉన్న 146 కంపెనీలలో యునై మెక్‌ 
కింగ్‌ డమ్‌ (గిటుబిటనుతో 71న్ని, బి)టిషు 
డొమినియన్ను, వలస రాజ్యాలలో ఏ1 న్ని, 
యూరఫుఖండములో 1రిన్ని, అమెరికాసంయు క్రి 
రాష్ట్రములలో 1ిన్కు జపానులో 9 న్ని, జావా 
లోవర్‌ న్ను స్థాసింపబడీనవి. 


ఇండియన్‌ కంపెనీలలో చాలా కంపెనీలు 
ఎస్యూ-లెన్సు వ్యాపారము నూత)మే చేయు 
చున్నవి. అల్లాంటి కంపెనీలు మొత్తము 108 
ఉన్నవి. మిగత లికి ఇండియన్‌ కంపెనీలలో 20 
కంపెసీలు జీవితభీమాతో బాటు తదితర భీమా 
వ్యాపారముకూడ చేయుచున్నవి, జీవితభీమా 
కాకుండ ఫక్తు తదితరళీమా వ్యాపారము సాగించే 
కంపెనీలు మొ గ్రము 18 ఉన్నవి. 


పెన పేర్కొనిన శెండుచట్టములకు అతీశ 
ముగా గనర్న మెంటు ఆఫీసులతో సంబంధము 
కల్లిన కొన్ని సెన్గనుఫండులుకూడ అమలులో 


నున్నవి. ఇండియ౯ పోస్తాఫీనుఇన్ఫూ రెన్సు సంకు 
కూడ్‌ అల్లాంటి చే. ఇండి మాలో వ్యాపారము 
సాగించుచున్న వి దేశకింపెసెలలో బాలా భాగము 
శీవలము సీమా వ్యా పార ము) చేయుచున్నవి. 
మొ త్రము 146 వి చేశికింపనీలలో 122 శీలము 
భీమా వ్యాపారము చేయుచున్న వ్‌, మిగతా వాటి 
లో 10కంపెనలు జీవితభీమా వ్యా సారమును, 14 
కంపెనీలు జీవితభీమూాళలదిత భీమా వ్యాపారమును 
చేయుచున్నవి. చివరనువెప్పిన 24 కంపెనీలలో 
16 యునె టెక్‌ కింగ్‌ డమ్‌లోను, 0 బిగికిషుడొమి 
ఒకకటే 
జర్మనీ సిట్రరులండులలోను అమలులో నున్నవి, 
1981 సంనత్సర ములో భారత చేశములో జీవిత 
థీమా వ్యాపారస్థులు మొ త్తముమోద 195౮00 
mee 

పట్టాలను యిచ్చిరి. భీమా చెసిన మొ గృంసామ్ము. 
204 కోట కూ పాయలు, పిటివల్త వచ్చే (అమి 
యమురాబడి 13 కోట్లరూ పాయిలు, ఆసంవళ్స 
రము వ్యాపారములో శ్రీవలము ఇండియన్‌ క౦పె 
కీలు 97,00 పట్టాలను యిచ్చిసని, థీమా చేసిన 
ము త్లముసామ్ము 17 కోట్లరూపాయిలు. వీ)మి 
యమురాబడి క కోట్టరూపాయిలు. వి బేశకంపె 
సీలలో బిటిష్‌కం పెనిలు లకే క్రో హూ పాయిల 
కును; డొమినియన్‌ వలస రాజ్యములలోని కంపె 
సీలు 6 కోట్ల రూపాయిలకున్సు ఒక జర్మను 
కంపెనీ క కోట్ల రూపాయిలకును ఛీమా చేయ 
గలిగినవి. 

సగటున ఇండియన్‌ కంపెనిలు పట్టా lg 
రు1764 చొప్పునను, విదేశకంపెనీలు పట్టా 18 
రు8400 చొప్పునను భీభూా చేయగట్లనవి, 

1981 సంవత్పరముఆఖరుకు హొందూ దేశము 
లోని భీమాకంపెనీలు యిచ్చినపట్టాలు మొ త్రము 


నీయన్సు వలస రాజ్యాలలోను, 


988 ఛీమాప 


714000 అమలులో నున్నవి. ఈపట్టాల భీమా 
సొమ్ము మొశ్తిము 166 కోట్ల నూ పాయలు, 
వీటివల్ల నచ్చే వీమియమురాబడి రికి కోట్ల 
రూ పాయలు, ఈ బాహుళ్యమైన వాంపారములో 
ఇండియన్‌ 502,000 పట్టాలకు 
మాత”మే జారీ చేయగ ల్లి: వి. ఈపట్టాల భీమా 
సొమ్ఫు మొ త్రము 94 కోట్ల గూపాయిలు ఏటి 
చల్ల వచ్చ వీిమియసు రాబడి 44 కోట్ల 
రూపాయిలు 


కం పెసీలు 


ఇఇండ్రియ౯ా కంపెసీలలో చాలవరకు జీవిత 
శీమాను ఆధుసిక పద్ధతులవిణాదనే సాగించు 
చున్నారు. కాని తస పంపిణీ పద్దతిమిద 
భీమావ్యాపాగము చే సేకంపెసీలు కొన్ని ఉన్నవి. 
దీనికే (Dividing plan) అందురు, ఈ పద్ధతిలో 
శీమాసాము ఇ ము తము నిర్గ కయించుకొనరు. 


సాలీనా క ౦ సె స్‌ కి సంక మించే * 
ann 
ములలో (వీమియము రాబడి భాగాలపమోాద 


భీమా మొ త్రము ఆధారపడిఉంకును ఈ పంపిణే 
పద్ధతిలో అన్నిరకముల పట్టాదారులకు వారు 
కంపెనీలో జేరిననాటి వయస్సుతో సిమి త్తం 
లేకుండా ఒకేవిధమైనచందా ్రీవియము లేటు 
వీధించవలసి ఉంటుంది. ఇదే దానిలో ఉండే 
లోపము. ఈ పస్ధతి వ్యాపారసరళి ఎంతమాతి 

పనికి రాదు. ప పట్రాదారు లును కొం పెనీఏజంట్లును, 
దరిమిలాను కంపెనీకూడ రొంత్‌నరకు ట్ట 
వ్యాపారము చేయవలసి ఉటుంది, ఇండియాలోని 
భీమా వ్యాపారమునకు ఈపంవిణీ పద్ధతి ఒకవిధ 
మైన శాపమని పలువురు అభిపాాయపడు చు 
న్నారు. 1912 సంవత్సరపు చట్టము అమలులోకి 
రాకపూర్వము అనేకమెన కంపెనీలు. పంవిణీ 
పద్ధతి (Dividing Plan) ననుసరించి జీవిత 


a వ్యాపారము కొనసాగించి తుట్టతుదకు 


పతి క్‌ డిసెంబరు 198౪ 
చాలనపష్టము లనుభవించినవి. 1912 సంవత్పరఫు 
చట్టము "అమలులోనికి వచ్చేమ ందు ఆ కంపెనీ 
లలో చాలభాగము ఎగికిపోయినవి. మిగత వాటి 
లో కొన్ని పంపిణీపద్దతివిాద పట్టాలనిచ్చుట 
మాని వేసిన ఇపుకు నూతన కంపెనీలలో 
కొన్ని మాత్రము పంపిణేపస్ధతి అమలులో పెటినవి. 

కాని అనతికాలములో నే ఇవికూడ వాటిత స్పూను 
తెలిసిఫొన వచ్చును. 


ఇండియన్‌ జీవిశభీమాకంపెనీలు కొన్ని వాటి 
ఆఫీసులను బిటిషు తూకు కసి) కాలోను, ఇంకా 
దగ్గిర తూర్పు దేశ ములలోను పె వ్యాపార 
మును సాగించుచున్నవి. 1931 సంవెత్పరములో 
ఇతర దేశములలో ఇండియ౯ కంపెనీలు, మొ త్ర 
ము 66 బక్రైలకా పాయిలకు భీమా చేయక ల్రీనవి' 
పని పీీమియము రాఒడి 4 లక్షలుకూపాయిలుం 
1931 సంవత్సీరము - ఆఖరు రివర్సవరీ బోన 
సులు అన్నికలిపి కొని మొత్తము 4 కోట్లరూపా 
యల భీమాచేయగల్లినవి. వీని పీ్రీమియము రా 
బడి 21కి లక్షల నూపాయలు. 


1981 సంవత రములో ఇండియ౯ కం పెనీలు 
వి చేశకంపెసీలు కన్యక క నూతన వన్య్యూయిటీ 
వ్యాపారము సొలుకి5 0,000 భూపాయలు 1931 
సంవత్సరము ఆఖరుకు అవులులో నున్న మొత్త 
ము ఏన్యూయిటిీ సాలుకి లిక లక్షలకూ పాయలు, 
ఏటిలో ఇండియ౯ కంపెనీలు యివ్వవలసిన "చెం 
క్రీము 13 లక్షల రూపాయలు. 


19298%స సంవత్సళమువరకు అప్పటికి 11సంవత్స్‌ 
రము లనుండి క మేణ అభివృద్ధి చెందిన. ఇ్రండియకా 
కంపెనీల జీపిశభీమా న వ్యాపారము 1930 సంవత్స 
రములోసర్య్వవ్యా ప్తమైన ఆర్థిక దుస్థితి ఫలితముగా 
కొంచెము దెబ్బతినినది. 


ధాత్స మార్గశీర్షం 


బలమైన పునాదులేమాలేకుండ నూ+తనంగా 
బయలు చేరిన చిన్నచిన్న కంపెనీలు కొనసాగిం 
చిన నూతన వ్యాపారము అనతి కాలవమ-*లో నే 
అడుగంటినది. కాబట్టి ఆకంపెో లువేసిన వాపా 
రము ఆశే అంత లెక్కలోకి రాదు. 19831 సంవ 
త్సరములో 74 కోటరూా పాయిలు విలువగలిగిన 

'స్పిపారము ఆవీవేయవలసి వచ్చినది నూతన 
ముగా కొనసాగించిన వ్యాపారములో నూటికి 
40 చొప్పున ఆవీవేయవలనీ నచ్చిన దన్నమాట, 

1981 సంవత్సరములో ర 
జీవితే భీమా వ్యాపారములో కీ న పియములవల్రను 
వడ్డీలవల్లను వచ్చిన నికరాదాయము కక కోట్ల 
రూపాయిలు. అంతకుక్షి) దటిసంవచ్చరముక న్న 
శె కోటి రూపాయిలు ఎక్కువ నచ్చినదని 
గ9హించవలెను. 1981 సంవత్సరములో క్షై 
ముల మొ త్రము 15 కోట్లు కా పాయిలు. హు 
క్రిందటి సంనగ్సిరముకం శు 12 లక్షల రూపా 
యిలు ఎక్కువని గహీంళవ లెను, మరణముల 


వి 
వారస సకర్తలు 


వ్యాసకి_ర్హలు తమ వ్యాసములను, స్ఫుటముగా 


పేజీకి ఒక వై | పున నే వ్రాయ గోరుచున్నా ము. 


భీమాపతి క 


జ్ర 
ల 


289 


వల్ల కలిగిన క్లై ములు లక్షల రూపాయిలకును 
జీవించి యుస్న వారి గకైములు. 7౧క్టల రూపా 
యిలకును క్రమముగా సాచ్చినవి. 

1981 సంనత్సరరు-ో జీపిక భీమా ఫండులు 
2 కోట్ల నూపాయిలు హౌచ్చినవి. 1981 సంవ 
త్రేరము ఆఖరుకు జీవి సీమా సండుల మొ గీము 
22. కోట్ల రూపాయిలు జీవిత ఇండులమోడద 
ఆర్జించిన "సగటున నూటికి 5కి రూపాయిలు, 

“అరక కం సన్‌ల మొత్తము లాభాలు 
29 కోట్ల రూపాయిలు స్టాకు ఎక్స్చేంజి సెళ్య్యూ 
టీలో వాలా భాగము నిల్వచేయజబడిఉన్నదది. 
విదేశ స్టారు ఎక్స్చేంజి సెక్యూరిటీలో నిల్వ 
కనుకు. క య. రూపాయిలు మాత్రమే* 
మిగతీ సొమ్ము రానూ దేశములోనే లాభ 
చదాయకము లై న wen విని యోగింపబడు 
చున్నది. 

(ఇండియన్‌ ఇయర్‌ బుక్‌ = నుండి) 
వేలివెంటి సుబిహ్మణ్యము, బి, వం 


ప్‌ 
ఆని 


ఖీమా పృచారిణి పత్రిక 
గుంఓబారునుండి బెజవాడకు మార్చుటకు 


యే ర్పాట్లు జరుగుచున్న విం డికి రేష౯ అయిన 


వ్యాసములు భీమా వ్యాపారమునకు సంబంధిం శ్రక్రృవ్రాత్ర పిచురించబకును' 


చినవై యుండవలెను. ప్ఫకటింపబడని వ్యాసము 
లను తిరిగి పంపగోరువారు తపాలబిళ్ళలు పంపిన 
గాని పంపబడవు, 

మేనేజరు, భీమా పతలి”క, 


రారో 


రా 6 | ఏషియన్‌ అన్యూరెన్సుకంవెనీ 
BUY rrr లా నా 


INDIAN INSURANCE 


విమిెటుడ్‌., బొంబాయి. 

సాపితేము : 1910 సం 
fy 

If you want 
Full Cover 
Every Facility 
Absolute Security 

You should insure with 


INDIAN COMPANIES 


Let every 16 | 
=~ 0 


సాలీనా పీరీమియము 

అదాయము ... రు 168 లక్షల 40 వేలు 
ఖమానిధి ... నుకం లక్షలు 
1935 సంకి లో జరిగిన 

కొత్త వ్యా సారము తు 76} లక్షలు 
అమలులోనున్న 

వ్యాపొరము ,.. రు2 కోట్ల 52 లక్నలు 
పోనసు సంవత్సరమునకు 


You pa i 
pay కల రూ పాయల యెండో మెంటు 


Tor lnsurance 


Increase your పాల సీ“పెన అప రు 1ర్‌ లు 
Natioaal wealth. ఇయ్యి రూపాయల యావబీవిత 
'This is only possible పాల సీ= పెన | a రు 20లు 


Ii you buy or 


కంమాఫివదిగాంచుచున Oe మా 
Represent నాకంత i 


సంసలో మో జీపితములు ఖీమా చేయుడు. మా 
ఏజంట్లకు ఆపూర్వ సాక ర్యములు సమకూర్చిబడిన వి, 


INDIAN INSURANCE 


(| samme | |] sesame | J) tian WY acum అకడ || mena 


Cd am! a mt Et Camm mm ఎడల ——— 


rr కంల కాక రారా కాదా దల రక కన స కకక ర సరదాల రారారా కరకర నడాకా లా. 
వివరయులకు :-బాంచి మే శేజరు, గుంటూరు, లేకి 
మదా9సు, విజయనగరము 


SEIT RUF TET EDT ME ET, ED PIR Er a ని 


1936 37 
మాయొక్క రాబోవు ఆస్త్పిఅప్పుల విలువమదింపు సంవత్సరం 


గత బోనసుపంపక పు ఫలితములు 


వటూాన్న 
Cra 


యావజ్జీవిత భీమాలమై సం॥ 1కి ఎండో మెంటు ఛీమాలపై సం॥ 1కి 
రు 100౧కిరు20 | రు 1000 కిరు 28 
ఇప్పుడే చేరుడు* 


హిందూస్థాన్‌ కేోే-ఆపరేటిన్‌ యిన్ఫూ శెన్సు సొసై "టీ లిమిశెడ్‌ 


మదా9సు వ్‌ నబ్లఫీసులు : 
హిందూస్థాన్‌ బిల్లీంగ్సు విశాఖపట్నం, బెజవాడ, బళ్లారి, 
107 68 నియన్‌ వీధ్ధి బెంగుఖారు, కాలికట్‌, కోయంబుతూరు, 


ణా 
జి టి. మ )సు (౫4686942 Co- పు 


కడలూరు మధుర. 





The Business of Life Assurance 


By D. C. DAS. 


The business of Life-Assurance can 
very well be described as the tug-of war 
between Economy and Investment. 
Like Banks and other Co-operative 
concerns, Life Assurance Coinpanies 
also are safe custodians to make 
deposits in the form of scientific sav- 
ings. They are floated by the people 
and for the people. They are institu- 
tions run thoroughly on scientific basis 
under the strict control of the State. 
The business of Life-Assurance has 
possibilities as great as any other of 
modern times. The task of putt nga 
new Life Assurance Company on its 
foot-hold and swinging it into proper 
working order is no easy one. Solid 
capital is necessary to enable the Com- 
pany to tide over the stages of early 
years before the premium income has 
grown to no insufficient dimensions to 
cover running costs and the essential 
expences connected with Office manag- 
ment as well as field organization; the 
business secured always be carefully 
scrutinized to avoid the danger zone of 
a disproportionate number of death 
claims making an inroad on capital 
resources that need to be conserved for 
many other purposes and greatest of 
care must be excercised to see that 
some new branches are at the out set 
opened only in places where they will 
very soon commence to pay their way. 
The golden mean must be struck between 
incurring ravages of expense in order 
to obtain a huge volume of business, 
much of which may be lost subsequently 
due to lapsing, and excessive caution 
that very often results ina Life Assu- 
rance Company languishing instead of 
expanding and in consequence, continu- 
ing to show a high ratio of expenses be- 
cause the income in premium money 
has not grown to such an extent as 


should be to make the burden of stand- 
ing and overhead charges a relatively 
light one. Ina previous article I have 
discussed about field organization. Let 
us, in these pages, turn our attention to 
the internal administraton of the busi- 
ness proper with special reference to 
Company Valuation. 


Periods ct Valuation. 


Now, as a rule, thc assets and 
liabilities ౧11110 Assurance Companies 
are worked and valued by technical 
cxperts at terms and at periods. This 
valuation is donc 1౧ Some cases year 
afer year. whcre 11 is technically tcrmed 
“Every var a Bonus year”. In some 
cascs, after two years, when it is called 
Biennial Valuation. Insome cases, at 
an interval of three years called Trien- 
nial Valuation. At times, after a lapse 
of four years, called Quadrennial Valun- 
tion. While in others, after a break of 
fiv- years, known as Quinquennial 
Valuation. The neccssity tor such sort 
of terminal Conipany Valuation arises 
principally for two reasons viz, (1) on 
account of the fact that now-a-days. 
Life Assurance business is conducted 
on level annual premium and single 
premium basis, and also (2) on account 
of the fact that all the assumptions, as 
to future trend of mortalny, interest 
and expenses made at the time of pre- 
mium calculations are not identical 
with those experienced by Life Assu- 
rance Companies from time to time. 


Pre-Historical practice 


To trace back to good old days 
and to turn to the pages of wisdom of 
axes, we find, that the transaction of 
Life Assurance business was carried 
on a basis known as Assessment basis. 
According to this system the premiums 


242 


charged varied from year to year and 
depended for each age at entry only 
on the mortality rate of that particular 
age. To all those persons entering 
that age, premiums were charged taking 
into account the actual amount required 
to cover the risk between two particular 
ages plus a small sum proportionate to 
the expenses of Office management. 
So, the premium money that a person 
has to pay to covering his life perma- 
nently will increase with the advancing 
of years as the probability of his dying 
increases with his 2౯౮1౧౯ in years. In 
each year, the premiums received are 
just sufficient to meet the claims and 
expenses in that yar, 5౧ that nothing 
in the shape of reserve is needed except 
to cover the unexpired risks. And as 
no reserves are accumulated no 
Surrender-value is allowed to policy- 
holders. The fact that persons who 
entered while voung and who were un- 
fortunate in living for long period, had 
to pay very high rate of premiums to 
continue thcir policies soon made this 
system of Life Assurance business 
very unpopular. Now-a-days, this 
system of Assessment method has 
become obsolete and that to the best 
interest of both the policy-holders and 
the conipanics concerned, in as much 
as, to avoiding the thousand-and-one 
difficulties and inconveniences accrued 
theretrom. 


Methods more popular and ౧72౧౪041 


Later on, andl soon after the middle 
of the eighteenth century, the level 
annual premium and single premium 
method of Life-business was adopted. 
At the present time alltbe large volume 
of big amount of Life Assurance busi- 
ness done every year throughout the 
length and breadth of the commercial 
globe is transacted under the single 
premium method or the level annual 
premium method. The guiding princi- 
ple and the science involved in both is 


BHEEMA 


PATRICA 


exactly the same. The accumnlation 
of the excess premiums, paid in addition 
to the amounts required to covering 
current risks during the preliminary 
years of the policy, at rate of interest 
not under an assnmed one and utilizing 
this hoarded reserves in the later years 
of the policy will be in force. 


Calculation of premiums 


The calculation of single premiums 
are made on the assumption of a speci- 
fic mortality table and on the assump- 
tion that the excess of the premiums. 
after deducting the current risk premi- 
ums year after year, in the early stages 
of the policy, will earn a rate of com- 
pound interest not under an assumed 
one during the whole of the term of the 
policy. Thereafter, the calculation of 
the level annual premiums are made as 
the value of an immediate annuity due 
whose present value is the single 
premium as calculated above. In the 
present method of level annual premi- 
um of Life Assurance business, it is 
even othcrwise clear that there should 
be a saving fund of hidden reserve 
element. As, with the increase of age, 
the possibility of a person’s dying 
increases every year, with what is 
called mathematical precision. And it 
can be expected that the same premium 
moncy will cover from year to year, 
protection, all through, as long as the 
policy will be in force. Therefore. it is 
natural that the premiums paid in the 
early years of the duration of the policy 
are much in excess of what is exactly 
necessary to cover the risk alone and 
the accumulation of this excess at 
compound interest for use in the 
proceeding years of the duration of'the 
policy when the premiums paid will be 
much less than even to cover the then 
current risk, constitutes the reserves of 
a Life Assurance Company. This is 
the phenomenon as distinctive of Life 
Assurance from all other forms qf 


BHEEMA PATRICA 243 


Insurance where the creation of reser- 
ves springs from no desire to improve 
on the safety anil security offered than 
from any other theoretical require- 
ments, excepting for the unexpired 
portion of the risks. 


Implication of premium calculation 


It would be better to give the 
readers a clear idea of the first priciples 
involved in the calculation of Oifice 
premiums of a Life Assurance Com- 
pany; before writing to expiain the 
fundamental principles implicated in 
the valuation of the assets and liabili- 
ties of a Life Assurance Company. 
(1) Interest, (2) Loadings and (3) Mor- 
tality are the threefold elements that 
enter into the calculation of office 
premiums. 


Interest rate comes under conside- 
ration, on account of the fact that Life 
Assurance Companies have earned 
interest on ihe reserves built out of 
premiums received, so such a net rate 
of interest, less income-tax, should be 
assumed as the Company is likely to 
earn in the future. 


Loadings, in the shape of addition- 
al are considered essential to cover the 
commission and management expenses 
to safe-guarding the Company against 
adverse fluctuations in the interest and 
mortality rates assumed, and to prc- 
vide for profits and share-holders’ best 
interest. 


Mortality enters into account, in 
case of Endowment Assurances on 
account of the fact that due allowance 
must be made for the chances of having 
to meet a claim by death in the fi st 
' year and each subsequent year of Assu- 
rance and for the chance of the Life 
surviving the period. So, the mortality 
table to be chosen should be one whose 
rates will closely approximate to those 
which will operate in future. 


Ofthe above three elements, the 
two elements that of Mortality and 
Interest will only enter into account 
and the premiums thus obtained is 
called the net or pure premium; if no 
expenses are incurred in the transaction 
of Life Assurance business; if the rates 
of the mortality and intercst assumed 
were certain to ౧౧౦1౩౫16 in the future 
without any deviation and if no profits 
are tobe proviled for policy-holders 
and share-holders. But in practice, 
this is not possible. 


The necessity for valuation. 


The necessity for terminal Valu- 
tions of liabilities will not at all arise 
if the company experiences exactly 
identical mortality rate, earns the 
identical rate ot interest as those 
assumed in the calculation of premiums 
and spends exactly the amount of 
loading used for that purpose, even in 
cases of single premium and level 
annual premium methods of transacting 
Life Assurance business. The reserves 
required will just be the accumulated 
differences of inconie and outgo year 
after year, if such an ideal and theore- 
tical assumption comes to happen. But 
an ideal condition as this, can seldom 


happen particularly on account of the 
fact that the duration of the Life Assu- 
rance contracts being very long and 
the difficulties involved in the prediction 
of future trend of the interest and 
mortality rates. Asto mortality and 
interest rates, circumstances are con- 
tinuously changing sometimes in favour 
of the companies and at times against 
the companies. So the balance of funds 
as determined by the excess of incomes 
over outgo together with future premi- 
ums may or may not be enough to 
meet all the liabilities under all the 
current contracts. Due regard being 
paid to the interest and mortality rates 
that may be experienced during the 


244 BHEEMA 
future, it is to ascertain the exact state 
of affairs and to work out accurately, 
the amount of reserves that arc to be 
kept. That for this purpose, highly 
qualified Actuarics are engaged term 
after term to make Valuation of the 
companys’ Assets and Liabilities. 


As a result of such Acturial Valu- 
ation if it is found that Wie fund of the 
Life Assurance business on the day of 
valuation run in excess or at least 1s 
equal to the reserves required under the 
valuation bases, the Life-fund 13 said to 
be solvent and the 6౫౮౦59 of the Life- 


PATRICA 


fund over the reserves thus made out 
is known as Surplus, which in the form 
of Bonus, is distributed tc the policy: 
holders in due proportion and in the 
shape of Dividends on the share-capital 
is allotted to the share-holders of the 
companies, in due reciprocity. In the 
event of Life-fund being below the 
reserves thus required, then it is said 
that a deficit must have occured and 
the Life-fund should be closed, and 
hence forward no new business should 
be secured. Other aspects of the bust- 
ness will be dealt with in the next 
article. ( Insurance Herald. ) 





APPRECIATIONS 


GUPTA & Co,, 
AMALAPURAM. 


East Godavary Dt. 


20-11-1936 


Agents for :—The Crown Life Insurance Company, Toronto - Canada 
Suppliers for :—Hligh class Watches, Musical, Sporting, Electrical, Goods 


and Fountain Pens etc 


Reliable Goods for Rock Botiom Prices, 


M. R. Ry,, 


SS. Kanaka Raju Pantulu Garu, 


Dear Sir, 


the Agents. 


BEZWADA. 


Your monthly magazine Bheema Patrica contains very nice articles for 
1 have been regularly getting the same, month after month, and 


I find it very interesting and instructive to the Agents of the several Insurance 


Companies. 
Wishing you success, 


(Sd). 


Yours faithfully, 
1౬. ఏ. RANGANAYAKULU GUPTA. 








VIMA VANIJYA 
1f you want Good-Publicity of your CONCERN, then insist upon the 


INSERTION of your advertisement in the only Kannada Ins 
well established for the whole of Karnataka VIMA - VANIJYA. 


urance Monthly 


Annual Subscription is only Rs. 3. (Sample Copy free) 


Further particulars cat be had of: 


The Manager, “VIMA VANIJYA” Nagartharpet, BANGALORE ౧౧౯౪. 





న ది sh ఆప్‌ ఇండియా 
డా 





ఇండస్ట్రియల్‌ అండ్‌ జనరల్‌ అసూ స్యూరెన్సు కం వెనీ, లిమిశెడ్‌ 
8 ee! స అ భి వ, ది మద రొ న్‌ 
స ద్ధి 





చేరిన వ్యాపారము రు 82,00,000 గవర్న మెంటు హామోలెపెట్టుబడి ఈ 1,00,000 1 

పూర్తి జేసిన వ్యాపారము రు 22,00,000 చెల్లించిన “క్లెయిములు (ఇండస్ట్రియల్‌) 

జాదాపు అస్తులు ఈ 2,00,000 న్కీములు రు 250,000 
ఈ కంపెనీ నిర్వవాణచాక-చక్యమునకు కంెపెనీవారిని బ9ళంసింపక తప్పుదు. ప్రస్తుతపు పాలనీచారులు... 

రాబోవు పౌలనీదారులు కంపెసిపరినితులకు గర్వించవలనీన అవశకొళముగలదు *” అని అక్న్యయరీ శ మాధవ శ్ర 

గారు పృళంనించియున్నారు, 

ఛారాళమైన కమోవను వేతనములపై పలుకుబడిగల వజంట్లు కావలెను, 

వివరములకు = | 


మ్య నేజింగు వజట్సు : 
{Star of Indin1& 6) 











ఈల హాదా వాతా 


METHANOL DSS DD 
స్థాీతము : 1929. ఆ౧ధ్రీభూమియందు (పథనుమున ఫ్ర పింపబడినది, 


ఆంధ) = బావిడే ౦టు క్ర ంవెని, లిమిటెడ్‌. 


















హెడ్డాఫీను:ా బెజవాడ. 
- "మే నేజింగు డైరెక్టరు: మలా రాంకీ, దిట్టక వి వీర రాఘవయ్య పంతులుగారు 


జకనఖీమా శిశుపోషణకు గొప్పసహాయశొకి. జ ద్యపరీతులేని సులభలీమాపద్ధతులు, 31 


ఆథరై జూడు మూలధనము . ఈ. 20,000-0-0 
సబ్బు కెబుడు ,. 26.9 9,250-0-0 
"పెయిడప్‌ ' 9 eee 7060-0-60. ' 
. అంగీక రింపబడీన ప్రైణభీమా కై శయిములు . క 62671097. 
అలలకు అంగీకరెంపబడిన స్వాస న్లభ్రీమూ శే శేయిమలు |, 13,508-12-,.. 
ఇమన్‌ అ “ శివిగెండు నూటికి రు, 12-0.0 లు చొప్పున యిన్వబడుచున్న ది. | 
4. కను | _ a జారీచేయబడిన. పాలనీల సంఖ్య 4481. 
1 యవ్వబడును.. ' ఏజరట్లకో rE కమోనను wun 
jy» ఈవీవీ! Sai అ :=శాక్యదర్శి. ue ఆ [ 


iid i aT ల తరు శంస లిమిమెడ్‌, > జాంకీలాకతు, వ. 3 


oe, 
వ 





Reg. No. ౫, 2749. 
పీనస్‌ అస్ఫూరెన్సు కంవెనీ, లిమిళొడ్‌, 


వాంద్నీ చౌక్‌, ఢిల్లీ, 


అందరికి అందుబాటులోనున్న ఆధునిక పద్ధతులుగల జీవితభీమాపాలనీ తీసికొని, 
మి యావత్తు కుటుంబమును కాపాడుకొనుడు. 



















(1) & నుండి 7 వరకు గలన్కీ-ము. (8) సమష్టిఖీమా 
(2) బిడ్డల చదువుసంధ్యలు "పెండ్లిండ్ల నీ- ము (4) శ్రీల భీమా 
(5) యావజ్జీవితపు పీంఛను ఏర్పాట్లు, 


నిజమెన అంచకిెలు. 
రా 


గవర్న మెంటు "సెక్యూరిటీ ట్ట ఫ్‌ అ రూ 2 లతలు, 
జీవిత మూలనిధి పస ప్‌ saa ఠరూ6 ,, 
జల్లించిన క్ఞైయుములు ప ఏత os రూ 14£ ,, 
1934-85 లో చేసినవ్యా సారము అ 666 ఇ66 రూ కీర్‌ ,, 
వివరములకు 
(Venus Assurance) హోాడ్డాఫీసు, బాంద్ని చౌక్‌, ఢీ ల్లీ, 


లీక బ్రాంచీలు ;ామ్మ చాను, విశాఖపట్నం, బెజవాడ, కలిచ్చేరి, జాట్నీ, తీరుచు నాపల్లి, 





"Tap BEST You can get for your Money 
Is 4A LIFE POLICY « 
FE AST & WEST INSURANCE COMPANY, Ltd., 
East & West Bulidinés, Fort BOMBAY 
UNIQUE PRIVILEGES TO POLICY HOLDERS 






pre 
9} per cent 
REBATE ALLOWED 


Last Valuation Bonus Rs, 15 
PER THOUSAND per annum on both 


| ON PREMIUMS PAID YEARLY. Whole Life and Endowment: న ఖః 
For partioulars ఇ ణా 
J. 8. REDDY, హై ల REDDY & SONS; 
The Branch Secretary. - ‘Chiat Ageaie,: , 
121, Armepian Bt, : ' Geded- బటటలు... 
MADRE, టమ "జ Goad Shankar, రాయలకు, 





Printed జజ వుల జక వలు ష్‌? రా! ా ము న్న? 


